శ్రీః 
మృత్యుంజయశతకము 
(గ్రంథకర్త - మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్తి 
పీఠిక - ఏరో వెన్నెల చీకటుల్‌ గలసినట్లు 


ఉన్నం జ్యోతివాసు 


(ప్రకాశకులు 


త్రీ విశ్వజననీ పరిషత్‌ 
జిల్లెలమూడి - 522113 


శ్రీః 


మృత్యుంజయశతకము 

(గ్రంథకర్త - మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్తి 
పీఠిక - ఏరో వెన్నెల చీకటుల్‌ గలసినట్లు 

ఉన్నం జ్యోతివాసు 


ప్రథమ ముద్రణ : 1946 
ద్వితీయ ముద్రణ : 15-08-2016 (శ్రీ అరవింద జయంతి) 


ప్రతులు : 500 

పేజీలు : తి2 

వెల రూ. : 380-00 

© RAVI MOHAN RAO, 3150... టు. 
Dandy House, 


Flat No : 404, Janjanam Complex, 
Opp. I Town Police Station, 
CHIRALA-523 155, Prakasam Dist. 
Cell : 9440115411 


(ప్రతులకు : శ్రీ విశ్వజననీ పరిషత్‌ 
జిల్లెలమూడి - 522113 
బాపట్ల మండలం, గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్‌ 


D.T.P. by :- 

L.Durga Prasad, 

Sanjay Graphics, Printed at - 

CHIRALA. Karshak Art Printers, 


Cell : 9966156263 HYDERABAD 


ఏరో వెన్నెల చీకటుల్‌ గలసినట్లు 

ఉన్నం జ్యోతివాసు 
వేములపాడు 
మాట్లాడే విధానం రకరకాలుగా ఉంటుంది. కొందజు చాలా అందంగా 
చమత్మారంగా మాట్లాడతారు. కొందరి మాటలలో హాస్యం తొణికిసలాడుతూ ఉంటుంది. 
కొందరి హాస్యం చాటున ఎత్తిపొడుపులూ ఉంటాయి. కొందరి మాటలకు అర్ధం తర్వాత 
ఎప్పుడో కాని స్ఫురించదు. కొందరి మాటలలో చాలా అర్థాలు స్ఫురిస్తాయి. ఇలా 

మాట్లాడడం ఒక ప్రతిభగా గుర్తించిన భర్భహరి ఇలా అన్నాడు. 

ప్రతిభాయాశ్చ శబ్దమేవ మూలమిత్యాః । 

భావనానుగతా ఏతదాగమాదేవ జాయతే ॥ - వాక్యపదీయము 1-153 

భావనానుగతముగా వచ్చిన శబ్దమే (మాటయే) ప్రతిభకు మూలమని భర్భహరి 
ప్రవచించాడు. ఈ ప్రతిభ పండితులలోనే కాదు పామరులలోను కన్పిస్తుంది. కొందరి 
మాటలు పొగడినట్లుంటాయి. కాని లోపల నింద ఉంటుంది. ఒక మోసగాడైన మిత్రుని 
గురించి ఒక జానపదుడు - “అబ్బో! వాడు అసాధ్యుడు, మబ్బుల్లో నీళ్లు తెస్తాడు? - 
అని ప్రశంసిస్తాడు. మబ్బులు ఆకాశంలో ఉంటాయి. అవి చల్లబడితేనే వర్షం కురుస్తుంది. 
ఇదేదీ లేకుండానే వాడు ఆకాశంలో ఉన్న మబ్బుల్లోంచి నీళ్ళు తెస్తాడంటే వాడో పెద్ద 
మాయగాడని అర్థము. పైకి ప్రశంసలా కన్పించే నింద ఇది. దీనినే వ్యాజస్తుతి 
అలంకారమని ఆలంకారికులు అంటారు. 

“వ్యాజస్తుతిర్ముఖే నిందాస్తుతిర్వా రూడిరన్యథా” - స్తుతి ద్వారా నింద కాని, 
నింద ద్వారా స్తుతి కాని స్ఫురిస్తే వ్యాజస్తుతి అలంకారమవుతుందని కావ్య ప్రకాశము 
నిర్వచించింది. అన్ని అలంకారాలకు పుట్టిల్లు ఉపమాలంకారము. భాష పుట్టినప్పుడు 
పుట్టిన అలంకారమిది. ఇది అత్యంత పురాతనమైన అలంకారము. వ్యాజస్తుతి కూడా 
దీని నుండే పుట్టింది. క్రీస్తుపూర్వము నాటి భరతుని నాట్యశాస్తము - ఉపమ, దీపకము, 
రూపకము, యమకము - అన్న 4 అలంకారాలనే ప్రతిపాదించింది. క్రీ.శ. 2వ 
శతాబ్దప్రాంతంలో పుట్టిన విష్ణుధర్మోత్తర పురాణము తొలిసారిగా వ్యాజస్తుతిని 
అలంకారంగా గుర్తించింది. తర్వాత వచ్చిన ఆలంకారికులు దండి (క్రీశ. 600-680 
ప్రాంతాలు), భట్టి (క్రీ.శ.590-650 ప్రాంతాలు), భామహుడు (క్రీ.శ. 705-762 
ప్రాంతాలు) మొదలైనవారు వ్యాజస్తుతిని అర్థశ్లేషమూలకవ్యాజస్తుతి అనీ, న్లేషమూలక 
వ్యాజస్తుతి అని రకరకాలుగా వర్గీకరించారు. భోజుడు దీనిన లేశసహోక్తిగా సరస్వతీ 
కంఠాభరణంలో పేర్కొన్నాడు. 


4 మృత్యుంజయ శతకము 


ఆప్టే నిఘంటువు వ్యాజస్తుతిని ఇలా నిర్వచించింది. “19/6 0 speech 
resembling the English Irony where in censure is implied by apparent 
praise, or praise by apparent censure” 


తెలుగు ఆలంకారికులు ఇలా నిర్వచించారు. 


క. వ్యాజస్తుతి యనంగంబరి, భ్రాజితమగు నిందవోలె బ్రణుతింపంగాం 
దేజం బెసంగెడు కథనము, రాజిల్లెడు మధుర వచన రచనల చేతన్‌ 
- కావ్యాలంకార చూడామణి 5-89 


సంస్కృతాంధ్ర శతకాలలో వ్యాజస్తుతికి సంబంధించిన రచనలు చాలా తక్కువ. 
మిగతా అలంకారాలకు లేని ప్రత్యేకత వ్యాజస్తుతికి ఉంది. శాస్త్రజ్ఞత, ధర్మజ్ఞత, కావ్యజ్ఞత, 
తత్వజ్ఞత ఉంటే చాలు. అలంకారాలను పండించవచ్చు. కానీ, వ్యాజస్తుతి పండాలంటే 
వీటితో పాటు లోకవ్యవహారము కూడా బాగా తెలిసి ఉండాలి. కవికి లౌక్యమూ ఉ 
ండాలి. ఆంధ్ర సాహిత్యములో లోకవ్యవహారము బాగా తెలిసిన కవులలో - తిక్కన, 
నాచనసోమన, పింగళిసూరన, చరిగొండ ధర్మన, శ్రీనాథుడు మొదలైనవారు ప్రసిద్ధులు. 
అందుకే వారి రచనలలో రాయబారాలు అద్బుతంగా రాణించాయి. “వాణి నారాణి” - 
అని సగర్వంగా ప్రకటించుకొన్న పిల్లలమళ్టి పినవీరభద్రుడికి లోకజ్ఞానం అంతగా 
లేదని ప్రముఖ విమర్శకులు టేకుమళ్ల అచ్యుతరావుగారు అభిప్రాయ పడ్డారు. ఇక 
మిగిలిన కవుల గుణించి చెప్పవలసినది ఏముంది. 


సంస్క తంలో వాంఛేశ్వర కవి మహిష శతకము - ప్రభులక్షణాలు 
మహిషములో చూపిస్తూ వ్యాజస్తుతి శ్లేషానుప్రాణితమై చమత్కారంగా భాసించింది. 
కుమార సంభవములో కాళిదాసు కూడా కపటటబ్రహ్మచారి సంభాషణను (5-72) 
వ్యాజస్తుతిలో రమణీయంగా నిర్వహించాడు. శివుడు వపుర్విరూపాక్షుడనీ, అలక్ష్య 
జన్ముడనీ, దిగంబరత్వమే అతని సంపద అనీ, వరులకు ఏ లక్షణాలు ఉండాలో అవేవీ 
ఆయనలో లేవనీ బ్రహ్మచారి నిందిస్తాడు. ఇది పైకి నిందయే కాని ఇందులో స్వామిస్తుతి 
కన్పిస్తుంది. పరమజ్ఞానానికి చిహ్నమైన మూడవ కన్నువల్ల స్వామి విరూపాక్షుడైనాడు. 
అందరి జన్మవంటి జన్మ కాదాయనది. ఆయన జన్మ అగోచరమైనది. ఇది ఈశ్వర 
లక్షణం. అందువల్ల ఆయన అలక్ష్యజన్ముడైనాడు. దిక్కులే అంబరముగా కలిగిన వైభవము 
ఆయనది. అందువల్ల దిగంబరుడు. ఈవిధంగా వరులలో ఉండవలసిన మేలిమి 
గుణాలన్నీ ఆయనలో దండిగా ఉన్నాయనే స్తుతి భంగ్యంతరంగా ఈ నిందలో కనిపిస్తుంది. 
పండితారాయల భామినీవిలాసంలోను, సుభాషితరత్నభాండాగారములో లక్ష్మి స్వభావము 
గతించి గల శ్లోకాలలోను కొన్ని వ్యాజస్తుతులు కన్పిస్తాయి. 


భాగవతములో పోతన - శ్రీకృష్ణ నిందను వ్యాజస్తుతిలోనే నిర్వహించాడు. 


మృత్యుంజయ శతకము 5 


రుక్మిణీ కల్యాణములోని - “మాసరివాడవా మా పాపగొనిపోవి - వంటి పద్యాలు 
వ్యాజస్తుతిలో గట్టెక్కినవే. పల్నాటి సీమలో మంచినీళ్లు దొరకక శ్రీనాథుడు చెప్పిన - 
సిరిగలవానికి చెల్లును తరుణులు పదియాబువేలు తగపెండ్లాడన్‌” - అన్న పద్యమూ, 
అట్లే ఒంటికన్నురాజు తిరుమల రాయలను స్తుతిస్తూ తెనాలి రామకృష్ణుడు చెప్పిన - 
అన్నాతి గూడ హరుడగు, అన్నాతిని గూడకున్న నసురగురుండౌ, అన్నా! తిరుమల 
రాయా! కన్నాక్కటి దక్కెగాని కౌరవ పతివే - అన్న పద్యము వ్యాజస్తుతికి మంచి 
ఉదాహరణలు. 


తెలుగులో చాటువులలోను, శతకాలలోను వ్యాజస్తుతి ఎక్కువగా కన్పిస్తుంది. 
కొన్ని శతకాలు కేవలము వ్యాజస్తుతిలోనే నడిచాయి. అవి - 1. ఆంధ్రనాయక శతకము 
(కాసుల పురుషోత్తమకవి) 2. శత్రుసంహారము (కవిపేరు తెలియదు), 3. సింహాద్రి 
నారసింహశతకము (గోగులపాటి కూర్మనాథము), 4. భద్రగిరి శతకము (భల్లా పేరయ్య), 
5. బాలసుబ్రహ్మణ్యశతకము ( బృహత్తటాకము నాగశాస్త్రి, 6. విశ్వనాథ శతకము 
(అమలాపురం సంన్యాసిరాజు), 7. శ్రీ విల్లూరు పార్వతీశ శతకము (వేములపాటి 
భాస్మర సుబ్బకవి) మొదలైనవి. కూచిమంచి తిమ్మకవి భర్గశతకములోను, జగ్గకవి 
భక్తమందార శతకములోను కొన్ని వ్యాజస్తుతులు కన్పిస్తాయి. ఇలా ఎంత వ్రాసినా 
తరగని ఇసుకపాతర వంటిది ఈ అలంకారము. ఆధునికులలో విన్నకోట వేంకటరత్నశర్మ 
వంటివారు కొన్ని వ్యాజస్తుతులు వ్రాసినా, మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి గారు 
అందులో పోయిన పోకడలు ఆంధ్ర సరస్వతికి అద్దాల మేడలు. ఆయన వ్రాసిన ప్రస్తుత 
(గ్రంథము మృత్యుంజయ శతకములోని వ్యాజస్తుతులు ఆంధ్రదేశమంతటా మారుమోగు 
తున్నాయి. 

మృత్యుంజయ శతకము 108 పద్యాలు ఉన్న శంకర స్తుతి. ఇందులో చాలా 
వరకు వ్యాజస్తుతి ఉంది. కవి తన కష్టాలు స్వామికి నివేదించడంతో పాటు ప్రజల 
కష్టాలను కూడా ఏకరువుపెట్టి కైలాసంలో ఇలాంటివి లేవు కదా అని పైకి నిందిస్తూ 
అంతర్లీనంగా స్తుతించడం ఇందలి ప్రధానాంశము. ఇది శతకమైనా కావ్యత్వాన్ని 
సాధించిన రచన. ఈ కవి వ్యాజస్తుతిలో ఈశ్వరుని స్తుతించిన జగత్ర్రసిద్ధమైన ఈ 
పద్యాన్ని చూడండి. 
మ. మెడ నాగయ్యకు నొక్కటే బుసబుసల్‌, మేనన్‌ సగంబైన యా 

బిడతో నీకింక నెప్పుడున్‌ గుసగుసల్‌, వీక్షించి మీ చందమె 

క్కడ లేనంతగ నెత్తిపై రుసరుసల్‌ గంగమ్మకున్‌, నీ చెవిన్‌ 

బడటేలాగునొ మా మొబల్‌ తెలియదప్పా! మాకు మృత్యుంజయా! (కప) 


స్వామీ! నీ మెడలో నాగుపాము ఎప్పుడూ బుసలు కొడుతూనే ఉంటుంది. నీ 


6 మృత్యుంజయశతకము 


దేహంలో సగభాగమైన పార్వతీదేవితో ఎప్పుడూ గుసగుసలాడుతూ ఉంటావు. మీ 
ఇద్దరి గుసగుసలు విని పట్టరాని కోపముతో నెత్తిమీద ఉన్న గంగమ్మ ఎప్పుడూ 
రుసరుసలాడుతూ ఉంటుంది. ఈ బుసబుసలు, గుసగుసలు, రుసరుసల మధ్యనా 
నసనసలు (మొజలు) నీ చెవిలో ఎలా వెయ్యాలో తెలియడములేదప్పా - అని ఇందలి 
నింద. 


శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఇన్ని బుసబుసలు, గుసగుసలు, రుసరుసల 
మధ్య అనేక వ్యగ్రతలతో ఉన్నప్పటికీ, స్వామీ! మిమ్మల్ని విస్మరించకుండా బాధ్యతగా 
ఆలించి పాలిస్తున్నావు. భక్తపాలన కళాశీలుడవైన నీకునా నమస్సు - అని ఇందలి 
స్తుతి. 

మనిషి భుక్తికోసం తప్పులు చేస్తూ, వాటిని సమర్థించుకోవడానికి దేవుడిని 
కూడా తృణీకరించే మానవ నైజాన్ని ఎత్తి చూపే ఈ పద్యాన్ని పరికించండి. 


శా. ఏదో నీకొక దేవిగాని యింక నేవేవో సవాలక్ష లా 
వాదేవీలయిపోయె మాకు, జరుగుంబాటెట్టు, లే కొండనో 
లేదా యే గుహలోనొ పట్టకొక జోలే దాగియుండంగ, మే 
మే దేవుళ్లమొ, విశ్వమూర్తులమొ నీవే తెల్పు మృత్యుంజయా! (23ప) 


ఒక దేవి (భార్య) తోనే ఉంటూ, ఒకరి జోలే పట్టక, ఏ కొండలోనో గుహలోనో 
నువ్వు కనబడకుండా ఉంటున్నావు. నువ్వు ఎక్కడో ఉంటూ మమ్మల్ని పట్టించుకోక 
పోవడం వలన, అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్నిచోట్లా తిరుగుతూ ఏదో ఒక 
విధముగా జీవనోపాధి చూసుకొంటూ సంచరించే మేమే దేవుళ్లము, విశ్వమూర్తులము 
కాని నీవెలా అవుతావో చెప్పు - అని నింద. 


స్వామి అంతటివాడే ఒక దేవితో ఏ కొండలోనో, గుహలోనో ఉంటున్నాడు. 
సవాలక్ష లావాదేవీలతో జరుగుబాటు కోసం తప్పులు చేస్తూ, ఆ తప్పులు సమర్థించు 
కోవడం కోసము దేవుడిని కూడా తృణీకరిస్తూ మేము అహంకరిస్తున్నాము. ఎవరికీ 
కనబడకుండా సర్వాంతర్యామివై అన్నిచోట్ల సంచరిస్తూ మమ్మల్ని కాపాడే నీవే దేవుడివి 
విశ్వమూర్తివి కాని మేము కాదని ఇందలి స్తుతి. 

ఉమ్మడి కుటుంబంలో తండ్రి కుటుంబ బాధ్యత వహిస్తూ ఉంటాడు. కొడుకులు 
సంపాదించి ఆయనకు ఇస్తుంటారు. ఇక్కడ కవిగారి ఉమ్మడి కుటుంబంలో శివుడు 
తండ్రి, కవిగారు కొడుకు. వీళ్ల ఇంట్లో గుద్దులాటను చూడండి. 
శా. పద్దుల్‌ వ్రాసి గడించుకొన్న దెదియో పద్యమ్ము లచ్చందునన్‌ 

(గ్రుద్దింపంగను దెచ్చిపెట్టి యిదిగో! కూర్చుంటి, నాయొద్ద నీ 


మృత్యుంజయశతకము 7 


యొద్దం గూడను సర్వమంగళము, నాకో నీకొ యీమీద నిల్‌ 

దిద్దన్‌ బాధ్యత వచ్చి తేల్చుకొనరాదే తండ్రి! మృత్యుంజయా! (37ప) 

ఆ లెక్కలు ఈ లెక్కలు వ్రాసి సంపాదించిన డబ్బును కావ్యాన్ని అచ్చువేయించు 
కోవడానికి తెచ్చి పెట్టుకొని ఇదిగో ఇలా కూర్చున్నాను. నావద్ద, నీవద్ద కూడ సర్వమంగళమే 
(దరిద్రము) ఉంది. నువ్వు నా తండ్రివి కనుక ఇల్లు చక్కదిద్దాల్సిన బాధ్యత నీకూ 
ఉంది. రా! ఎవరము ఇంటిని చక్కదిద్దాలో తేల్చుకొందాము - అని కవి స్వామిని 
చొక్కా పట్టుకొని నిలేస్తున్నాడు. 

పద్దులు వ్రాసి సంపాదించిన డబ్బు, నిన్ను స్తుతిస్తూ వ్రాసిన కావ్యాన్ని అచ్చు 
వేయించడానికి ఖర్చు పెడుతున్నాను స్వామీ! దాంతో అంతా సర్వమంగళము అవుతుంది. 
ఇక ఇల్లు ఎలా గడుస్తుంది. నీ వద్ద సర్వమంగళ (జగన్మాతయిన పార్వతీదేవి) ఉంది. 
నా తండ్రివి కనుక ఈ ఇంటిని నీవు కాకపోతే ఇంకెవరు చక్కదిద్దుతారు స్వామీ - అని 
ఇందలి అభ్యర్థన. 


తండ్రికి తన బిడ్డలందథి మీద సమానమైన ప్రేమ ఉంటుంది. తక్కువ స్థితిలో 
ఉన్న బిడ్డ పట్ల కాస్త ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. కానీ నీవేమిటి తండ్రి! దీన స్థితిలో 
ఉన్ననా పట్ల ఇంత అనాదరం చూపిస్తున్నావని కవి స్వామిని గట్టిగా అడుగుతున్న ఈ 
పద్యం చూడంది. 


మ. ఒక లంబోదరుడైన పుత్రుకుడు మున్నున్నట్లిదే నీకు జా 
లక కాంబోలును సృష్టి జేసితివి యూ లంబోదరుం గూడ దీ 
గకుం గాయల్‌ బరువౌన కాని, కుడుముల్‌ గల్పించి యవ్వాని కే 
లొకొ యివ్వానికి నొకృమైని యిడుముల్‌ మొల్పింతు మృత్యుంజయా! (19ప) 


ఇంతకు ముందే బానవంటి పెద్ద పొట్ట ఉన్న ఒక లంబోదరుడు (వినాయకుడు) 
నీకు కొడుకుగా ఉన్నాడు. ఆయనొక్కదే నీకు సరిపోయినట్టులేదు. బుచ్చి సుందరరామ 
శాస్త్రి అనే ఈ లంబోదరుడిని కూడా సృష్టించావు. మా ఇద్దరివి పెద్దపొట్టలే. స్‌వె 
పోషించాలి మరి. తీగెకు కాయలు బరువు కాదు కదా. ఆ లంబోదరునికి కుడుములు 
ఇచ్చావు. మరి ఈ లంబోదరునికి ఇడుములు (కష్టాలు, దరిద్రాలు) ఇచ్చావు. ఎందుకు 
స్వామీ - అని నింద. 


స్వామికి అనుగ్రహం కలిగినప్పుడు కష్టాలు కలిగించి కర్మక్షయం చేస్తాడు. 
కర్మక్షయమయ్యాకే మోక్షం లభిస్తుంది. నిప్పులలోనే బంగారం నిగ్గుతేలుతుంది. ఆ 
ఇదుములు (కష్టాలు) అనుభవంచిన తర్వాతనే కుడుములు (శుభాలు) లభిస్తాయని 
అర్థము. భాగవతములో వామనమూర్తి ఘట్టములో విష్ణుమూర్తి బ్రహ్మతో ఇలా చెప్పాడు. 


8 మృత్యుంజయశతకము 


(బ్రహ్మన్‌ యమనుగృహ్హామి తద్విశో విధునోమ్యహమ్‌ । 

యన్మదః పురుషః స్తబ్జో లోకం మాం చావమన్యతే॥ (అష్టమ 22-24) 

బ్రహ్మదేవా! నేను మనస్సులో ఎవరిని అనుగ్రహించాలని అనుకొంటానో 
వాని సంపదలనన్నిటిని హరించి, కష్టాలు కలిగిస్తాను. లేకుంటే మనిషి ధనగర్వంతో 
కళ్లు నెత్తికెక్కి నన్ను, లోకాలను తృణీకరిస్తాడు' - అని చెప్పాడు. 

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని - కవి ఇప్పుడు ఇడుములు కల్షించి, 
తర్వాత నన్ను అనుగ్రహించ దలచిన స్వామికి నా నమస్సు - అని స్తుతిస్తున్నాడు. 

ఈశ్వరతత్త్వములో అర్ధనారీశ్వరము చాలా ఉత్కృష్టమైనది. కవి దానినీ 
పదిలిపెట్టలేదు. ఎలా ఎత్తిపొడుస్తున్నాడో చూడండి. 


ఉమ నీకిచ్చి వివాహమున్‌ సలిపినారో చెప్పు మా మేనకా 
హిమవత్పర్వత రాజు, లేనటననో నీవామె జేపట్టి యా 
యమచేతన్‌ సవతాలు గంగమను మోయం జేయుచున్నావు పా 
పము! దేహార్ధమొసంగి నట్లొసంగి సేబాసయ్య! మృత్యుంజయా! (55ప) 
మా మేనకా హిమవంతులు తమ కూతురు ఉమాదేవిని నీకిచ్చి పెండ్లి చేశారా? 
నిజం చెప్పు. ఏవో నాటకాలాడి ఆమెను పెండ్లి చేసికొన్నావు. ఆమెకు నీ దేహంలో 
సగభాగం ఇచ్చావు. అంతటితో ఊరుకొన్నావా? ఆయమ్మ చేతనే నెత్తిమీద సవతి 
గంగమ్మను మోపిస్తున్నావు. శభాష్‌ స్వామీ! - అని ఇందలి నింద. నిజానికి సంస్కృత 
కవులకు కూడా ఇంత గొప్ప ఊహ రాలేదు. ఏ నటనో - అన్న వాదంలో చాలా 
వ్యవహారముంది. ఉమను పెండ్లి చేసికోవడానికి ఎన్ని నాటకాలాడావు. సప్త్రబుషులను 
ఆమె తండ్రి హిమవంతుని వద్దకు పంపావు. నీ కూతురు పార్వతిని శివునికిచ్చి పెండ్లి 
చేస్తే జగన్మాత అవుతుందని, శివునికి రాణి అయితే దేవతలు ఆమె పాదాలకు కూడా 
నమస్మరిస్తారని, శివునికి నీవు మామవైతే ఎవరికీ నమస్మరించని ఆయన నీకు 
నమస్మరిస్తాడని - అమ్మో అమ్మో ఎన్ని మాటలు చెప్పించావు. చివరకు ఆమెను పెండ్లి 
చేసికొని ఆయమ్మ చేతనే సవతిని మోపిస్తున్నావే - అని ఎత్తిపొడుపు. 

ఇందులో కవి అర్ధనారీశ్వరతత్వాన్ని ప్రొఢంగా గుర్తు చేస్తున్నాడు. శక్తి లేనిచో 
శివుడు లేడు. శివుడు లేనిదే శక్తిలేదు. ఇదే అర్ధనారీశ్వరతత్త్వము. దీనినే శంకర 
భగవత్పాదులు సౌందర్యలహరిలో అద్భుతంగా ప్రతిపాదించారు. 


శ్లో! శివశ్ళక్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం 
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి । 
అతస్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి 
ప్రణతుం సోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ (సౌందర్య. 1శ్లో) 


ల్లో 


మృత్యుంజయ శతకము 9 


తల్లీ! పరమశివుడు ప్రపంచ నిర్మాణ శక్తితో కూడినప్పుడే ప్రపంచమును 
సృష్టించగలడు. లేనిచో కదలను కూడా కదలలేదు. హరిహరటబ్రహ్మాదులే ఆరాధించే 
నిన్ను పూర్వజన్మలో ఏ కొంచెమైనా పుణ్యం చేయనివాడు ధ్యానించలేడని శంకరపాదులు 
అమ్మవారిని స్తుతించారు. 


అద్భుతమైన ఈ అర్ధనారీశ్వరతత్వాన్ని మన బుచ్చన్న కవి ఇక్కడ చూపించాడు. 
భగీరథుడు కోరినప్పుడు లోకకల్యాణము కొజకు స్వామి గంగను తలపై ధరించవలసి 
వచ్చింది. అందులో అమ్మవారు కూడా పాలువంచుకొన్నారు. అప్పుడే అది 
సాధ్యమయింది. అటువంటి అర్ధనారీశ్వరుడు నన్ను అనుగ్రహించుగాత - అని ఇందలి 
స్తుతి. (అర్దనారీశ్వరతత్త అంతరార్లాన్ని నాకు తెలిపిన మిత్రులు డా॥ వడ్డేపల్లి 
par) ధ్‌ థి G 0% 
శ్రీనివాసరావు గారికి నా కృతజ్ఞతలు) 


ఈవిధంగా వ్యాజస్తుతి సౌందర్యాన్ని ఇక చాలుబాబోయ్‌ అన్నంతగా 
పోషించారు మన బుచ్చన్నకవి. చివరి పద్యాలకు వచ్చేసరికి వ్యాజస్తుతి మందగించి, 
అది మధురభక్తిగా రూపాంతరం చెందింది. కొన్ని పద్యాలలో గీతాంజలి, భక్త చింతామణి 
శతకము (వసురాయ కవి) స్థాయి భావాలు కన్పిస్తాయి. 14, 82, 106 సంఖ్యలు గల 
పద్యాలలో భావకవిత్వపు జాడలు కన్పిస్తాయి. 10, 12, 13, 49, 50, 76, 81, 88, 
89, 93, 97, 102, 103 సంఖ్యలు గల పద్యాలలో కవిగారి ప్రాధమైన శాస్త్ర పరిజ్ఞానం 
కన్పిస్తుంది. 17, 38, 46, 56, 63, 78, 39, 40, 41, 47, 48, 80, 83, 85, 
86, 87 సంఖ్యలు గల పద్యాలలో కవియొక్క సొంతగోడు, జీవుని వేదన గోచరిస్తాయి. 


ఇందలి శైలి అనర్గళ గంగా ప్రవాహము వంటిది. రచనలో దేశిపదాలు, 
పలుకుబడులు దండిగా తగులుతాయి. భాషలో మెత్తదనం, భావాలలో కొత్తదనం, 
పదబంధంలో గట్టిదనం ఈ కృతికి సహజాలంకారాలు. లావాదేవీలు (23, హంగామా 
(25), ఫక్తు (32), రాక్నము (33), టికాణా (34) వంటి అన్యదేశ్యాలు, గాడిద తన్నులు, 
భోగాపురి బొల్లిమబ్బు విధము వంటి అరుదైన పలుకుబడులు కన్పిస్తాయి. చేసుక, 
రణపెంకె వంటివి అక్కడక్కడ తగిలినా మంచి రుచిగల కాఫీ వంటిది ఈ శతకము. 


భీమఖండములో - 'ఎల్లన్‌ శిష్యులంగొంచు వత్తునొ' (2+20) - అని ఒక 
ప్రయోగం ఉంది. ఇందలి 'ఎల్లన్‌శిష్యులి - అన్నది చాలా చర్చకు గురయింది. 
బాలవ్యాకరణనియమము (సంధి-24) ప్రకారము ఇది ఎల్లశిష్యుల - అవుతుంది. 
ఎల్లన్‌ శిష్యుల - కాదు. ఎల్లశిష్యుల - అంటే గణభంగమవుతుంది. బండారు తమ్మయ్య 
వంటివారు శ్రీనాథుడు కన్నడ సంప్రదాయం ప్రకారం దీనిని “ఎల్లాశిష్యులి - అని 
ప్రయోగించి ఉంటాడని ఊహించారు. మరి కొందరు ఎల్లర్‌శిష్యుల - అని ప్రయోగించి 
ఉంటారని భావించారు. ఈ శతకంలో కూడా “ఎల్లన్‌ నీవయి పోయి (105 ప)- అన్న 
ప్రయోగం ఒకటి ఉంది. దీనికి అనంతర వ్యాకర్తలు గతిని కల్పించారు. 


10 మృత్యుంజయశతకము 


ఈ (గ్రంథములో నేను చేసిన ఒండు, రెండు సవరణల గుతించి చెప్పవలసి 
ఉంది. 22వ పద్యంలో - ఈ నాకే యని కాదు, నీకయినంగానీ నేటి కాలాన 
బూర్జానుస్వారము ముష్టియేని కనంబన్‌ దాని - అని ఉంది. 'కనంబన్‌ దాని లో ఒక 
మాత్ర లోపించి గణభంగం జరిగింది. దానిని - కననంబన్‌దాని అని దిద్దాను. 48వ 
పద్యంలో రేజాము” అన్న పదం నాకర్థం కాలేదు. 


40వ పద్యంలో - 'నడిగోదావరి లోపలన్‌ బయన మట్లెన్నాళ్లు సాగించెనో” 
- అని ఉంది. ఇందులో యతి భంగమయింది. ఇక్కడ కవి దృష్టిలో “ని కు - “న్నాకు 
యతి. కాని యతిస్థానంలో 'ఎ” - పడింది. ఈ ప్రమాదం ప్రాచీన కవులలో కూడా 
కన్పిస్తుంది. 
మ. అతను క్రీడ రహించుటలో చెలులకిట్లీ యానముల్‌ పొందుటల్‌ 

- వసుంధరా పరిణయము 3-110 

కవిదృష్టిలో 'అ కు - “యాకు యతి. కానీ పద్యంలో 'అ' కు - 'ట్లీ లోని 
“ఈ కి మైత్రి జరిగింది. శశాంక విజయము పూర్వప్రతులలో = 
గీ. తురగములనెక్కి యుద్దసన్నద్దులగుచు (5-16) 

థి థ 


- అని ఉంది. ఇక్కడ కవి దృష్టిలో తు కు - ద్దు కు యతి. కానీ యతి 
స్థానాన్ని 'న్న' - ఆక్రమించింది. ఎమెస్కో ప్రతిలో దీనిని - “నాగములనెక్కి యుద్ధ 
సన్నద్దులగుచు” - అని దిద్దారు. పద్యకవులకిది అనుభవమైన విషయమే. అందువలన 
పై పద్యపాదాన్ని “పయనమెన్నాళ్లీట్లు సాగించెనో' - అని దిద్దాను. 60వ పద్యంలో 
ఇటువంటి యతియే ఉంది. కాని దిద్దలేదు. అచ్చుతప్పులు కారణంగా గణభంగము 
జరిగిన కొన్ని చోట్ల సవరణలు చేశాను. కవి ఇష్టపడి యతిస్థానంలో ప్రయోగించిన 
ఎజిగించన్‌, ద-డ యతులు, వ్యావహారికరూపాలు, క్వార్థకీకారాలు మొదలైనవాటిని 
నేను దిద్దలేదు. అది పరిష్కర్త పనిగాదు. 


బుచ్చి సుందరరామశాస్త్రి గారు 1895లో గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు 
(గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి శంకరశాస్త్రి రామభక్తుడు. మంచి పౌరాణికుడు. 
ఆయన వద్ద బుచ్చన్నగారు భారత, భాగవతాది పురాణాలు, కావ్యాలు చదువుకొన్నారు. 
సంగీతం నేర్చుకొన్నారు. 1910 ప్రాంతంలో కడియంలో చెళ్లపిళ్ల వేంకటశాస్తిగారి 
వద్ద శుశ్రూష చేసి మాఘము, కౌముది చదువుకొన్నారు. చెళ్లపిళ్ల దంపతులు బుచ్చన్నను 
ఇంటిలో పెట్టుకొని కన్నకొడుకులా ఆదరించారు. చెళ్లపిళ్ల వారి మూడవ కొడుకును 
ఆడిస్తూ, తనకు నచ్చినప్పుడే పాఠము చదువుతూ బుచ్చన్న కాలక్షేపం చేసేవాడు. 
చెళ్లపిళ్లవారు మోహనరాగంలో పద్యాన్ని ఎత్తికొనేవారు. అదే వారి శిష్యులకు, జాషువా 
వంటివారికి ఒరవడి అయింది. కాని బుచ్చన్నగారు నాదనామక్రియ అన్న రాగంలో 


మృత్యుంజయ శతకము 11 


ముక్కుతో పద్యాలు ఇంపుగా పాడేవారు. అదొక తరహాలో ఆయన ఆకర్షణీయంగా 
పద్యం పాడుతూ ఉంటే సభ సద్దుమణిగేది. ఇతనిని గుటించి చెళ్లపిళ్లవారు - “నాకు 
శిష్యుడై కూడా నా చదువు ధోరణి యితర శిష్యులతో పాటుగా నీతడనుకరించు వాడు 
కాదు. ఇతని చదువు ఫక్కి మిక్కిలి శ్రావ్యముగా నుండును. ఇతని కవిత్వము కేవలము 
కొత్తపోకడలతో రుచ్యముగా నుండును. ఒకరి త్రోవకు బొత్తిగా లేఖినిని నడుపని 
వాడగుటచే నీతని కవితకు (గంథచౌర్యదోషము లేశమును తగులదు. ఈ కవిత్వ 
స్వారస్యమట్టిది. తన్మయత్వము సర్వత్ర కవికి స్ఫురించు చుండును” - అని 
(బృందావనము పీఠిక పుట 3) అభిప్రాయపడ్డారు. 


బుచ్చన్నగారు విద్వత్శవి. జాతీయవాది. సంస్కరణ భావాలు గల రచయిత. 
ఆయన చాటువులు, సినిమా తారల మీద వ్రాసిన పేరడీలు హాస్యరసభరితాలై ప్రసిద్ది 
గాంచాయి. స్వరాజ్య సమస్యపైన, హరిజన సమస్యపైన ప్రచార గీతాలు వ్రాశారు. 
“అంటరాని వారెవరో కాదు - మావెంటరాని వారే - అన్న ఆయన ప్రచారగీతం 
చాలా ప్రసిద్ధికెక్కింది. 

ఆయన కావ్యాలు కూడా చాలా వ్రాశారు. అందులో సతీస్మ అతి 1932), 
మృత్యుంజయము (1945), ఉమర్‌ఖయ్యూమ్‌ (1946), శృంగార చాటువులు (1946), 
శబరి (1945), పంచవటి (1948), అశోకము (1948), చిత్రకూటము (1949), 
కళాతపస్వి (1950) - అచ్చుపడ్డాయి. శారద, ప్రణయలీల అన్న కావ్యాలు అచ్చు 
కాలేదు. భారతానికి చెందిన సంజయరాయబారము, కొన్ని ఘట్టాలు వ్రాశారు కానీ 
అవన్నీ అచ్చుకాలేదు. రామాయణం లోని ప్రధాన కథాఘట్టాలను చిన్న చిన్న కావ్యాలుగా 
వ్రాసి, వాటిని రామాయణ మహాకావ్యంగా తీసికొని రావాలనుకొన్నాడు. శబరి, పంచవటి, 
అశోకము, చిత్రకూటము లను చిన్న చిన్న గ్రంథాలుగా ప్రచురించారు. శూర్పణఖ, 
బుష్యమూకము, మిథిల మొదలైన కథాఘట్టాలను చిన్న చిన్న కావ్యాలుగా వ్రాశారు 
కానీ అవి అచ్చుకెక్కకముందే ఆయన గతించారు. అవన్నీ అచ్చుపడి, రామాయణ 
మహాకావ్యంగా వచ్చి ఉంటే తెలుగువారికి పోతన రామాయణము వ్రాయలేదే అన్న 
వెలితి ఉండేది కాదు. 


బుచ్చన్నగారికి చిన్నవయస్సులోనే భార్యావియోగం కలిగింది. అప్పటికి ఆ 
దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. ఇంట్లో ముసలి తల్లి. దానికి తోడు నిత్యదారిద్యము. 
ఇల్లాలు పోయిన బాధతో ఆయన సతీస్మృతి - అన్న కావ్యం వ్రాశాడు. ఆ పద్యాలు 
మొదట భారతిలో అచ్చుపడ్డాయి. అందలి - “జ్వరతీ|వ్ర తీవ్రతా త్వరమాణ హృద్యంత్ర 
చరమనాడీ హఠాస్తంభనములు” - అన్న పద్యాన్ని చూచి మహాకవి కాటూరి 
వేంకటేశ్వరరావు గారు - ఎవడీ సుందరరాముడు. ఇంత (ప్రొఢకవి ఇన్నాల్లు ఎక్కడ 
దాంకొన్నాడు” - అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత గుంటూరు నవ్యసాహిత్యపరిషత్తు 


12 మృత్యుంజయ శతకము 


లో విశ్వనాథవారు బుచ్చన్నగారిని కాటూరి వారికి పరిచయం చేశారు. కాటూరివారి 
సాంగత్యము బుచ్చన్నగారి సాహిత్యాన్ని ప్రాఢతరం చేసింది. అంతకు ముందు ప్యారడీ 
కవిత్వము, హాస్యపద్యాలు వ్రాసి హాస్యకవిబ్రహ్మగా ప్రసిద్ధికెక్కిన ఆయనకు కాటూరి 
సాంగత్యం పంచవటి, శబరి, చిత్రకూటము వంటి ప్రొఢసాహిత్యాలను వ్రాయించింది. 
ఆ గౌరవంతోనే ఆయన కాటూరివారిని బాబుగారూ” అని పిలిచేవారు. కాటూరి వారి 
పరిచయం ఆయనకు కృష్ణా దర్బారులో స్థానం కల్పించింది. 


కృష్ణా దర్బారు ఆధునిక భువన విజయము వంటిది. అందలి రాయలు 
ముట్నూరు కృష్ణారావుగారు. కృష్ణా పత్రిక కార్యాలయము జమ్ముపాకలో నిర్వహించేవారు. 
దర్చారీయులు దినిని జమ్మామసీదు అని పిలిచేవారు. ఆనాటి గట్టి పండితులు, కవులు, 
గాయకులు, కళాకారులు చాలావరకు కృష్ణాదర్చారును దర్శించి ధన్యులైనవారే. 
కాటూరివారు దర్బారు శాయరు (ఆస్థానకవి). ఆయన తమ కవిత్వపు పన్నీటిజల్లులు 
కురిపించేవారు. కాటూరివారి వెంట సూర్యుని నీడలా బుచ్చన్నగారు కూడ దర్భారుకు 
వచ్చేవారు. అప్పటి ఆయన రూపాన్ని కాటూరివారు అక్షరాలలో ఇలా చిత్రించారు. 


“విశాలమైన ఆ ఫాలతలము, ఎత్తయిన కనుబొమ్మలు, కొట్టవచ్చినట్లుండు 
ఆ ముక్కు శరీరమునకు స్టౌల్యమాపాదించు ఆ బొజ్జయు - ఎగద్రోయ దిగజారు నెద్ది 
మాధవపెద్ది” అని ఆయన చెప్పుకొనినట్లే - “ఎంత లాగినను బొడ్డు క్రిందికి జారిపోవు 
ఆ పంచెకట్టు - అడుగో! మా సుందరరామ వామనుడు! పరధ్యానముగా ఒక్కొక్క 
అడుగే వేసికొనుచు నడచివచ్చు చున్నట్లే ఉన్నది. బొత్తములు లేని ఆ చొక్కా ఎంత 
తుడిచిననూ ఊటలూరు ఆ పొడుము చారికలు, మడిచి చంకను బెట్టికొన్న ఆపై 
పంచెయు, అయ్యో! ఆ యవతారము తలచుకొనినచో నవ్వువచ్చును. మతి సారస్వత 
తేజము ఉట్టిపడెడి ఆ ఫాలతలము చూచినచో ముద్దువచ్చి చేతులు మోడ్చ బుద్ధిపుట్టును” 
- సాహిత్యదర్శనము పుట 102. 

అలా వచ్చి దర్భారులో ఒకటప్రకృన కూర్చునేవారు. ఎవరేమన్నా త్వరగా జవాబు 
చెప్పేవారు కాదు. ముక్కుతుడుచుకోవడమే ఆయన ముఖ్య కార్యక్రమంగా ఉండేది. 
ఆయనను చూడగానే అందరూ నవ్వుకొనేవారు. ఆ సందర్భంలోనే కాటూరివారి సైగతో 
- ఆయన తన పంచవటి, ఉమర్‌ఖయ్యామ్‌ కావ్యాల నుండి పద్యాలను నాదనామ క్రియా 
రాగంలో ఎత్తుకొనేవారు. దాంతో ఆ నవ్వులు ఆగి సభ సద్దుమణిగేది. దర్చారంతా 
నాదనామక్రియారాగంలో తడిసి ముద్దయ్యేది. కంచు కంఠముతో ఆయన గంటలు 
గంటలు వినిపిస్తూ ఉంటే, ఎప్పుడు పొద్దుపోయేదో తెలిసేది కాదు. పొద్దు పోయాక, 
దర్భారు ముగిశాక ఇంటికి వెళుతూ ఉంటే దారిలో కూడ కాటూరివారిని వెంబస్తూ 
పసిపిల్లాడిలా ఆనందంగా పద్యాలు విన్చిస్తుండేవాడు. ఆ హడావుడిలో పొడుముకాయో, 
ముక్కు తుడుచుకొనే చేతిగుడ్లో, పై పంచో దారిలో పోగొట్టుకొనేవాడు. పద్యగానంలో 
అంతగా ఆయన మైమరచిపోయేవారు. 


మృత్యుంజయశతకము 13 


జీవితంలో ఆయన దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఈ లోకము, 
జీవితము అంతా ఆయనకు ఒక కలలాగా అన్సించేది. ప్రణవ మంత్రసిద్ధమైన చిత్సుఖము, 
కావ్యరస పరాయణత్వము - ఈ రెండే ఆయనకు సత్వంగా తోచేవి. మిగతా విషయంలో 
నిర్లిప్తంగా ఉండేవాడు. అందువలన కూతుళ్లు, బంధువులు ఆయనను మమకారహీనుడని, 
ఆయనది కపట ప్రేమ అనీ అనుకొనేవారు. ఆయన స్వభావం తెలిసినవారు మా 
బుచ్చన్న వట్టి వెల్టిబాగులవాడని అనుకొనేవారు. 


ఆయనకు తలలో ఎప్పుడూ ఏదో ఘంటానాదము వలె విన్సిస్తూ ఉండేది. ఆ 
ధ్వని ఆయనకు ఎంతో సుఖాన్ని ఇస్తుండేది. దానినే 'నాలో కొన్ని దినాల నుండి ఎవడో 
నాగస్వరంబూదుచున్‌ - అని మృత్యుంజయము (103ప)లో బయటపెట్టాడు. ఆయన 
ప్రణవ మంత్ర పరాయణుడు. 'నావంబోలె ప్రయాణమైనది మహానంద ప్రవాహమ్ములో 
భావంబెక్కడికో' (107ప) అనీ, ఏరో వెన్నెల చీకటుల్‌ గలసినట్లీ పర్వతాగ్రాన నున్నారే. 
ఒక్కరిలోన ఇంకొకరు లీనంబౌచునున్నటులు, వేతౌచున్నటు కానుపించెదరె. కానీ వారికే 
వారు పట్టీరే ఆది పురాణ దంపతులు కారే వారు (108 పద్యం) - అంటూ ఈ 
కృతిలోనే దివ్యానుభూతిని ప్రకటించారు. ప్రకృతి పురుషుల లీల నింత స్పష్టముగా 
దర్శించిన లోతైన చూపులు బుచ్చన్న కవివి. 

బుచ్చన్నగారి పద్యాలు జగత్ర్రసిద్ధమయ్యాయి కాని ఆయనకు దక్కిన గౌరవాలు 
అంతంత మాత్రమే. విజయవాడలో రసజ్ఞాలు ఆయనకొక గొప్ప సత్మారము చేసి, 
చేతికి స్వర్ణఘంటాకంకణము తొడిగారు. అర్థశాస్త్ర రహస్యాలను, ప్రకృతిశాస్త్ర విశేషాలను 
సూక్ష్మదృష్టితో పరిశీలించి, వాటిని హాస్యరసములో ముంచి, సులభసుందరముగా 
కంటిముందు నిలిపే ఆయన కవనమార్గము చెళ్లపిళ్లవారిని విస్మయపరిచేది. అందుకే 
ఆయన - 'తన త్రోవ తాను నిర్మించుకొనిన సుందరరామశాస్తి నిజముగ స్వయంవ్యక్తి 
- అని ప్రశంసించారు. బందరు హిందూకాలేజీలో తన అధ్యక్షతన వర్ధిల్లిన సన్మానసభలో 
బుచ్చన్నకవికి “స్వయంవ్యక్త - అన్న బిరుదప్రదానం చేశారు. ఆ సభలో నాటి సాహిత్య 
దిగ్గజాలు చాలామంది పాల్గొని ఆయనను ఆశీర్వదించారు. కాటూరివారు 
మ. కవితావీథుల గోడుబిళ్లలను బొంగ్రాలాడు కోడూరి మా 

ధవ పెద్దింటికి బుచ్చి సుందరుడవై, త్వత్మావ్య గంగార్లురుల్‌ 

కవివైరోచన రాజ్యచక్రమొక యంగన్‌ జుట్టి మిన్ముట్టగా 

నవురా! సుందర రామ వామన! స్వయం వ్యక్తుండ వైనావురా 

అంటూ అరడజను ప్రశంసా పద్యాలను చదివి ఆశీర్వదించారు. బుచ్చన్న 
గారి జీవితగ్రంథంలో ఆ సభ ఒక బంగారు పుట. 


ఇక ఈ మృత్యుంజయ శతకం - లోకంలో మృత్యుంజయముగా, మృత్యుంజయ 


14 మృత్యుంజయ శతకము 


స్తవముగా ప్రసిద్ధికెక్కింది. మృత్యుంజయుడు అంటే మృత్యువును జయించినవాడు, 
శివుడు అని అర్థం. మృత్యువు నుంచి రక్షించమని - త్ర్యంబకం యజామహే సుగంధిం 
పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్‌ మృత్యోర్ముక్షీయ మామృతాత్‌ - అని ఒక ప్రసిద్ధ 
మంత్రం ఉంది. మృత్యువు అంటే భౌతికంగా చనిపోవడమని స్టూలార్థం. కాని ఓక 
లక్ష్యము, కార్యసాధన, భక్తి, తపస్సు, చేతనత్వము లేనివారు మృత ప్రాయులు. అందువలన 
లక్ష్యసిద్ధిని కలిగించేదే మృత్యుంజయ మంత్రం. 


చేబ్రోలు చిన్మయ(బ్రహ్మకవి రాణ్మహేంద్రవర మార్మందేయ మృత్యుంజయా 
అన్న శతకం ప్రాసి మల్లంపల్లి శరభయ్య శర్మగారికి వినిపించారు. ఎవరి కవిత్వాన్ని 
అంతగా మెచ్చని శర్మగారు బుచ్చన్నగారి మృత్యుంజయం నుంచి - ఒక లంబోదరుడు, 
మెడనాగయ్యకు పద్యాలు, అందలి స్వారస్యం విన్పించి ఇలా ఉండాలి పద్యాలు - అని 
అన్నారు. చెళ్లపిళ్లవారు, తెన్నేటి నారాయణశర్మ, వింజమూరి లక్ష్మీనరసింహారావు, 
ఆదిభట్ల నారాయణదాసు వంటి విద్వాంసులు మృత్యుంజయ శతకాలు వ్రాశారు. 
వాటికంత ప్రసిద్ధి లేదు. బుచ్చన్నగారి మృత్యుంజయమే వాసికక్కింది. మైత్రి భక్తికి 
దారితీయడం, భక్తి అమృతత్వాన్ని ప్రసాదించడం, చివరకు భక్తి దీప్తవంతమవడం 
అన్నవి ఒక క్రమ పరిణామంగా బుచ్చన్నగారు తీర్చిదిద్దడంతో ఈ శతకానికి కావ్యత్వం 
సిద్ధించింది. 


శివనామం జపించి, అది విశ్వగానంగా, బ్రహ్మగానంగా వ్యాపించగా (101ప, 
ఆ మహానంద ప్రవాహంలో తన హృదయనావలో ప్రయాణించి, ఆదిపురాణ దంపతలను 
దర్శించి తన్మయుడైన బుచ్చన్నకవి 1950 ఫిబ్రవరి 6వ శివసాయుజ్యం పొందారు. 
ఆయన తన పాదాలకర్పించిన మృత్యుంజయాన్ని ఆ శివయ్య మాత్రం మరచిపోలేదు. 
విశ్రాంత భూగర్భ శాస్రోపన్యాసకులు, సంస్కృత మహాకావ్య వ్యాఖ్యాత, ఆర్షవాజ్మయ 
కేంద్రంగా భాసిస్తున్న శ్రీ రావి మోహనరావుగారి రసస్ఫోరకమైన మస్తిష్కంలో - తాను 
తియ్యతియ్యగా తిట్టించుకొన్న ఈ స్తవంలోని ఒక అనర్హపద్యరత్నాన్ని జారవిడిచాడు. 
ఆ పద్యరత్న కాంతులలో ఆయన హృదయమందిరం దివ్యమయమయింది. దాంతో 
ఈ (గంథం సర్వాంగసుందరంగా అచ్చయి ఇప్పుడు ఆంధ్ర వాజ్మియాన్ని శివగానమయం 
చేస్తున్నది. నాకు ఈ నాల్గుముక్కలు వ్రాసే భాగ్యం కల్పించిన ఆ శివయ్యకు, ఈ 
మోహనయ్యకు నా ఏటికోళ్లు... 


దుర్ముఖ - వైశాఖ - శుద్ధత్రయోదశి ఉన్నం జ్యోతివాసు 
19-5-2016 వేములపాడు 


15 


బుచ్చన్నా! 

ఎంతపనిచేసావు! చిరంజీవి నమశ్శివాయ కోరికపై “ఒక లంబోదరుడైన పుత్రకుడు” 
అంటూ ఆషామాషీగా ఆరంభించినదెల్లా - అగాధతలాలనూ, ఉన్నతశిఖరాలనూ అంటి, 
అష్టోత్తరశతంచేసి, చివరకు “ఏరో వెన్నెలచీకటుల్‌ గలసినట్లీ పర్వతాగ్రాన నున్నారే!? 
అంటూ మమ్మెక్కడికి తీసుకెళ్లి వదిలావంటేనూ! నీ హాస్యతరంగాల అడుగున, ఇంతటి 
సంస్మారపరిణతీ, ఇంతటి శాంతరసగర్భమూ వున్నదనుకోలేదు. పంచవటితోనే 
తలమున్మలై, శబరితో కాలు నిలువద్రొక్కుకోలేకపోతున్న మాకు ఈమ ఎ్రత్యుంజయముతో 
'నావంబోలి ప్రయాణమైనది మహానంద ప్రవాహమ్ములో భావంబెచ్చటికో!' మా బుచ్చయ్య 
ఇంతటి సంస్మారవ ఎద్దుడైనా, నువ్వు చెప్పినట్లు “పెద్దంజేయ మనస్మరింపదు నిన్ను.” 
మా యీ చనవును మన్నించవూ? ఆ ధావళ్యంతో కన్నులు పగిలిపోతూ” కూడా 
“బాబుగారూ” అంటూ నవ్వుతూ ఎదురువచ్చే నిన్నెప్పుడు కౌగిలించుకుంటానా అని 
యెదురుచూచే 


మిత్రుడు, 
కాటూరి వేంకటేశ్వరరావు. 


10-1-46, 
మచిలీపట్టణం. 


మృత్యుంజయశతకము 
శ్రీకైలాసనగాధివాస! కరుణాసింధూ! జగత్రాణబం 
ధూ! కల్యాణగుణావహా! సకలదుర్గోషాపహా! దేవతా 
నీకాభ్యర్చితపాదపంకజ! భవానీనాథ! గంగాసనా 
థా! కైవల్యమయా! చతుర్నిగమగేయా! తండ్రి! మృత్యుంజయా! 
అకలంకా! నిజమౌళ్యలంకృతమృగాంకా! సర్వలోకైకనా 
యక! పాదాశితపారిజాతక! మునీంద్రారాధితా! నాదవిం 
దుకళాతీత! సురాసురప్రకరపాధోజాతఖద్యోత! సా 
యకితాబ్దాతదళేక్షణా! శరధితూణా! తండ్రి! మృత్యుంజయా! 


ఓ విశ్వేశ్వర! ఓ నితాంతమధుపానోద్రిక్త మాతంగ క 
న్యావీణాస్వనదత్తచిత్తనటరాజా! సుంత విన్పించుకో 

లేవా మామొటు, యొక్క్మమాజయిన రాలేవా, యిటన్‌ మాపయి 
న్నీవాత్సల్య మొకింతయున్‌ జిలుక లేనేలేవ, మృత్యుంజయా! 


ఆ కైలాస నగాన నీకు నొక నృత్యంబుండినన్‌ జాలునో, 
లోకంబెంత యపోహలోనం బడెనో లోలోన నిన్‌గూర్చి నీ 

వా కర్మంబు నెజుంగనే యెజుంగవా? యార్తావనత్వమ్ము చేం 
గాకున్నన్‌ విడియాకొసంగి తొలగంగా రాదె? మృత్యుంజయా! 


మెడనాగయ్యకు నొక్కటే బుసబుసల్‌, మేనన్‌ సగంబైన యా 
బిడతో నీ కింకనెప్పుడున్‌ గుసగుసల్‌, వీక్షించి మీచంద మె 

క్కడ లేనంతగ నెత్తిపై రుసరుసల్‌ గంగమ్మకున్‌, నీచెవిన్‌ 
బడుటేలాగునొ మామొబల్‌ తెలియదప్పా! మాకు, మృత్యుంజయా! 


హరియే ముగ్గతంజిందవచ్చును ద్వదీయాకారముం జూచి, లో 
నెబుంగంజాలకపోవవచ్చు నింక బ్రహ్మేంద్రాదులే పూర్తిగా 
బరమంబైన భవ(త్రభావమును, లాభంబేమి? మమ్మెంతగాం 
గరుణింపంగలవన్న దొక్కటె ప్రసక్తంబయ్య! మృత్యుంజయా! 


17 


18 మృత్యుంజయశతకము 


చక్కందన మీ వెబుంగమినొ, రానేరావె యీకాలపుం 
బోచాయింపుల ముందిఆక్కడని యేమో జాడ లేకుంటివే, 

నీ చం ద్రార్థకిరీటసంస్మరణతోనే చొక్కుచుండంగ నీ 
భూచక్రంబింకం గొంకనేల విజయంబున్‌ జేయ మృత్యుంజయా! 


నోటన్‌ బల్మగరాని పాపముల నెన్నో చేయుచున్నాండ, ఆ 
మాటే పట్టదు నాకు, నీవయిననున్‌ బట్టించుకోనట్లె యీ 
నాటన్‌ గూడను గానవత్తు, విటులే నమ్మించి చెంజిక్కునా 
డేటన్‌ ముంతువా యంచు గుండె దిగులౌనే తండ్రి, మృత్యుంజయా! 


మెదలన్‌ బాప మొకొక్కటే మెదడున న్మేనెల్లంగంపించి గా 
డిద తన్నుల్‌గద గుండెలో నెచటొ, నాడే నీవు కాదన్నచో 
మొదలా జోక్యమె యుండంబోదుగద, నీమోసమ్మె మోసమ్మురా 
సొదగాం దేలిచివైచినావు సుధగాం జూపించి, మృత్యుంజయా! 


ఈ చిత్తమ్ము గురూపదేశవిధిగా నే నిల్బ్పంగాం జాల నా 
భీచక్రమ్మున, నిన్ను నేదొయొక చిద్బిందుస్వరూపమ్ముగా 

నా చూపుం బజగింపయజాలం, గరుణన్‌ నా ప్రాణలింగమ్ముగా 
నా చుట్టుం దిరుగాడు బిడ్డవయి యున్నంజాలు, మృత్యుంజయా! 


ఎడమీకుండగం బైనవచ్చిపడు మా యీ పాపపంకమ్ములన్‌ 
గడుగంగాం దలదాల్బుకొంటివటరా గంగామహాదేవి, నీ 

యెడ దాకొల్పెడి మాదు పాపముల నీ వెల్లప్ణు శాంతిల్లంజే 
సెడుపొంటెన్‌ దరుణేందుశేఖరుండవై చెల్వెదె, మృత్యుంజయా! 
సిరిగాం బార్వతిగా సరస్వతిగ స్వస్తీరాణం జెన్నారంగా 

హరివై సాంబశివుండవై యజుండవై యాద్యంతశూన్యుండవై 
చిరనూత్నంబుగం దేజరిల్లెడి నినున్‌ చిజ్యోతి నీనాటి యా 
త్మరుచిన్‌ నేనొక చంద్రచూడునిగనే ధ్యానింతు, మృత్యుంజయా! 
పరిపూర్ణంబయినట్టి నిర్ణణపరబ్రహ్మమ్ము పేరే చెవిన్‌ 
జొబదేచిత్రమొకాని, సుంత చెవికిన్‌ సోకంగ నీచంద్రశే 
ఖరనామమ్మొక యింతలో మనసువాంగంజొచ్చు, నొక్ళొకృవై 
ఖరిగా నొక్కొకబుద్ధి వర్తిలెడునుం గాదయ్య, మృత్యుంజయా! 


10 


1.1 


12 


18 


మృత్యుంజయ శతకము 


పెద్దంజేయ మనస్మరింపదు నినున్‌, బిడ్డన్‌ వలెన్‌ జూచుచున్‌ 
ముద్దున్‌ జేయుచు ముచ్చటాడుకొనుచు న్మూపందు నన్మోయుచున్‌ 
సుద్దుల్‌ సెప్పుచుం జెప్పిన న్వినుచు నిన్‌ జొక్కించుచుం జొక్కుచున్‌ 
(బ్రొద్దుల్‌ పుచ్చుటలున్నంజాలు నితరంబున్‌ గోర, మృత్యుంజయా! 
ఒక బిల్వార్చనయేని వీండెజుంగునో, యొక్కొక్షటే యొంటిమీం 
దికి నిన్నేండులువచ్చి యొక్క శివరాత్రింగాని వీండుండెనో, 

మొక మేలాగునం జెల్లి వాందెజచెడిన్‌ మోక్షమ్మునిమ్మంచు నే 

టికి నా మొక్కిన మొక్క చాలుననుకొంటేతప్ప, మృత్యుంజయా! 
నరజన్మం బెటులిచ్చితో పశుపతీ! నాకంటెం బశ్వాదులున్‌ 
మెజుంగే యొన్నివిధాలంజూచినను స్వామీ! ముందు చేజాటు నీ 
పొరబాటున్‌ సవరించుకోనయిన సద్బుద్ధిన్‌ బ్రసాదింప, వి 
త్తెజగౌ పాలన యిందెకాని మటి యెందే కద్ద? మృత్యుంజయా! 


ఏం బైకిన్‌ దెగం బండితుండనని పేరేకాని నాలోని కేం 
బోంబోవంగను జెప్ప లజ్ఞయయిపోవున్‌ నేను నా బుద్ధికే 

యే బొడ్డూడనిబిడ్డనో యగుదుం దండ్రీ! నిక్క మీపాటిదే 
నాబండారము, త్రోవ న్స్‌ విడకయున్నం గాదు, మృత్యుంజయా! 


ఎజుంగన్‌ ని న్నవకాశమెక్కడిది ముందీ ముక్కునంబోవు నూ 
పిరినే ఎంత విశేషమున్నయదియో విశ్వప్రయత్నమ్మునన్‌ 
గుబుతింపంబడునాటికే ముగియవే నూటేండులుంగూడ, నే 
విరమీంతుం జతనమ్ము నీకునయి నీవే రావె, మృత్యుంజయా! 


ఒక లంబోదరుండైన పుత్రకుండు మున్నున్నట్టిదే నీకుం జా 

లక కాంబోలును సృష్టింజేసితివి యీ లంబోదరుంగూడం, దీ 

గకుం గాయల్‌ బరువౌన కాని, కుడుముల్‌ గల్పించి యవ్వాని కే 
లొకొ యివ్వానికి నొక్క్మమైని యిడుముల్‌ మొల్పింతు, మృత్యుంజయా! 


నవరాత్రుల్‌గద దేశమంతటను ఈనాండేని నాయింటిలో 
శివరాత్రుల్‌ జరిగింపంగావలెనె? నే సేవించుటా దేవినే 
యవునేనీ యిటు కూటికే మొగమువాయంజేయునే? యాదిఖి 
క్షువువీ వాయమ యన్నపూర్ణ యెటులొక్కో సాటి, మృత్యుంజయా! 


14 


15 


16 


17 


18 


19 


20 


20 మృత్యుంజయశతకము 


గజగర్భమ్ముగం బైకింగన్పడని నా కష్టాలం బోకార్పంగా 

నిజ మీ వొక్కండవే సమర్థు(డవు కానీ యేమిలాభమ్ము, స్‌ 
యజమానత్వము చేత నింటను 'మనుష్యాణమ్ముకే” లేదుపో 
“'యజమానాయకునైన లేక తలదుబ్బైపోయె, మృత్యుంజయా! 


ఈ నాకే యనికాదు, నీకయినంగానీ నేటి కాలాన బూ 
ర్థానుస్వారము ముష్టియేని' కననంబన్‌దాన, నన్నేటికై 
పూనంజేసితివో, ప్రమాదములు దేవుందేనియుం బొందునో 
నేనేమంచనుకోవలెన్‌ దెలుపవో నిన్‌గూర్చి, మృత్యుంజయా! 


ఏదో నీకొక దేవిగాని యింక నేవేవో సవాలక్ష లా 

వాదేవీ లయిపోయె మాకు, జరుగుంబాటెట్టు, లే కొండనో 
లేదా యే గుహలోనొ పట్టకొక జోలే దాగియుండంగ, మే 

మేదేవుళ్లమొ విశ్వమూర్తులమొ నీవే తెల్పు, మృత్యుంజయా! 


కొడుకుల్‌ కొమ్మలు గాక వేజివరు లోకుల్‌? వీరియందెల్ల నీ 
యెడ లేకుండిన క్షుత్సిపాస లస లెట్లేర్పడ్డవో? శక్తియు 

క్తుండవై యుండుట నీవె దాకొలిపియుందో తెల్చ్పవైతీవు, తు 
మ్మెడు దీవించెడువారు మాకు నొక మేమే కామ? మృత్యుంజయా! 


గాలిన్‌ మేయుచు సర్ప మాకలిని బోకార్చంగం, గుందేలు డా 
కాలిన్‌నాకుచు దాహమార్చికొనంగాం, గాసంత లివ్వానిలే 
చాలన్‌లేక జనుం డితేమియనుచున్‌ సంతోషవారాన్నిధిన్‌ 
దేలంగావలె సృష్టికెల్ల మొనగానింబోలె, మృత్యుంజయా! 


మేమీ భూమిని పొట్టకోసమయి ఏమేన్‌ జేయకేతప్పునే? 

ఏమీ నీకది లేకపోంగం బయిగా నే పాపపుణ్యాలనో 

ఈ మా నెత్తిని వేసి రుద్దుటయు మేలే? ఎందుకేర్చడ్డ హం 
గామా? ఆకలియన్నదెల్ల నణచంగా రాద? మృత్యుంజయా! 
బొక్కెండన్నము పుట్టంబోవదు సరే, పూర్వార్ణితం బేనియున్‌ 
దక్కంబోవదు ముక్కు మూసికొని పుణ్యంబంచు పాపంబటం 
చిక్కాలమ్మునం బెట్టుకొన్నయెడ, నే దేయెత్తుం బైయెత్తునన్‌ 
బొక్కం ద్రోసెడువానిదే ప్రథమతాంబూలమ్ము, మృత్యుంజయా! 


21 


22 


283 


24 


25 


26 


27 


మృత్యుంజయ శతకము 


ఉండంబోవనుగాని యుర్విపయి మున్నున్నన్నినాళ్ళింకం బ 
ట్లెండన్నమ్మున కెన్నానోళులను గొట్టెన్‌ జేనెండౌపొట్ట జి 

ల ల లట 
ట్టెండౌనాల్మన గూడంగట్టుకొని చుట్టెన్‌ బాపముల్‌ తట్టుబం 

డెం డీజన్మము నిమ్మటంచు నెవండేడ్బెన్‌ దండ్రి! మృత్యుంజయా! 


ఉండంగావలెనొక్కొ నీకొబికె యేవో వెండిబంగారపుం 

గొండల్‌ రెండొకండైన బిడ్డలకు మాకున్‌ బంచి యీరాదొ, యొ 
క్కొండి ల్లొక్కండు విల్లుగా6 గుదుర నీకున్‌ నిండెనే మాకు, ఈ 
గుండుల్‌ బండ లెదానంగొట్టితి పృథక్కుల్‌ మేల? మృత్యుంజయా! 


ఊళ్ళేయేలెనా లేకయున్నయెడ నింకూళ్ళూళ్ళలో నీళ్ళకా 
విళ్ళేమోసెనొ యేరికిన్‌ వలసెడిన్‌, విత్తమ్ము చేనున్నచో 
నాళ్ళన్నింటిని గూడందీసికొని గండాభిల్లులున్‌ దాంతియా 
భిల్లుల్‌ సైతము పిల్లులయ్యెదరు సువ్వే నేండు, మృత్యుంజయా! 
అల్లాగే చననీయకే తిరిగి నీ వామాటకే రాగ ఇ 

ల్లిల్లే, సున్నకు సున్నె హళ్ళీకిని హళ్ళేగాదె నీ శాంబరీ 
భిల్లత్వమ్మును, దాని కెచ్చటనొ నీవే దూరి యేనాడొ బి 

స్మిల్లా కాగను లెక్కకా జమక యీ మేమింక, మృత్యుంజయా! 


పల్లెత్తంగనె కళ్ళమంతపడు తుప్పర్లంచు లోనెంతువో 
అల్లాకాదుర ఫక్తు రొక్కముర ఆ “అల్లాడి” నిల్వంగనే 
అల్లల్లాడుర అద్దియిద్దియటరా హైకోర్టతం డెంతరా! 
యెల్లన్‌ నీవయికూడ రాలెడిది విత్తే లేదు, మృత్యుంజయా! 


మావాడంగల పాలవాండునయమే మా నెండు నింకెన్నియో 
గావించున్‌, మతి చేతువీ వయిన నొక్కం డిన్నిరూపాలుగా 
ఈ వేదీ యటు కళ్లంజూడగలవే యేరోజు రొక్కమ్ము, నీ 

దేవత్వమ్మున నేమి మృత్తికయులేదే తండ్రి! మృత్యుంజయా! 


నాకీనాటను జీవయాత్రకె టికాణాలేక నావల్లనే 

లోకంబన్నది నిల్చియున్నదనుచున్‌ లోలోన నన్మొందునే, 
నీకెట్టుల్‌ గుదిరెన్‌ జగంబఖిలమున్‌ నీదయ్యుం గానట్టులన్‌ 
నాకంటెన్‌ నిరుపేదగా మనెడి పంథా! తండ్రి! మృత్యుంజయా! 


21 


28 


29 


30 


31 


32 


33 


34 


22 మృత్యుంజయశతకము 


నడుపంగావలె వ్యాజ్యమందు నెదొ గ్రంథం, బట్ట్లు కాకుండినన్‌ 
నడుపంగావలె నేదొ యౌషధమునైనన్‌ వ్యాధి, కీ రెండు నొ 
క్కెడనే చొప్పడెనేనిం జెప్పవలెనే యెల్లప్పు పాల్‌ పెర్లు కా 

విడు లేవేళను నేతిజుత్త లొక డబ్బేకాదు, మృత్యుంజయా! 

ఈ మమ్ముం గనిపాఅవేయుటయెగానీ పామరత్వం బటం 

చేమీ పెట్టుకొనంగవైతిగద! నీ కేలయ్య కైలాస, మీ 

భూమిన్‌ సంతతి నింత యుంచుక సుఖంబో కష్టమో యేకమై 
మేమున్‌ నీవును గూడి యిందె మనుటల్‌ మేల్లాద? మృత్యుంజయా! 
పద్దుల్‌ వ్రాసి గడించుకొన్నదెదియో పద్యమ్ము లచ్చందునన్‌ 
(గుద్దింపంగను దెచ్చిపెట్టి యిదిగో! కూర్చుంటి, నాయొద్ద నీ 
యొద్దంగూడను సర్వమంగళము, నాకో నీకొ యీమీంద నిల్‌ 
దిద్దన్‌ బాధ్యత వచ్చి తేల్చుకొనరాదే తండ్రి! మృత్యుంజయా! 


మొదలున్నట్టి యశీతివాతములలో ముఖ్యమ్ములైనట్టి వ 

పదిపైనో ననుం బట్టిచూచియును లాభంబేమిలేకే చెవిన్‌ 
గదపాయించుక వెళ్ళిపోయినవి, యీ కాలానకున్‌ జాల బె 

ట్టిదమై యుబ్బసమొండె ప్రాణములం దోడెన్‌ దండ్రి! మృత్యుంజయా! 


ఏచుట్టమ్ములం జేరుదున్‌ ముదిమి రానేవచ్చె, నీవైపుగన్‌ 

నా చూపిప్పటిదాంక పెట్టుకొని సంతానమ్మునే చూచుకో 
నోచన్‌ దిన్నగ, నేరు చూచెదరు కాల్నొవ్వంగం జేనావ్వంగా 

నీ చిత్తం బెటువచ్చునో యటులె కానీ తండ్రి! మృత్యుంజయా! 


సుడిగుండమ్ములంగూడం దప్పుకొనుచున్‌ చుక్కానిలేకుండ నే 
నడిగోదావరి లోపలన్‌ * బయనమెన్నాళ్లిట్లు సాగించెనో 
గడువంజొచ్చిను పాపికొండలును భగ్నం బేల గావింప కీ 
పడవన్‌ నిల్పితొ, ప్రాంతనింక నొక చేవంజేతొ, మృత్యుంజయా! 


ఒక యాఘాతముమీంద నొక్కటిగ నెన్నోయన్ని యీలాగుపం 
పకమే, వీనికి నీవె కారణమొ నాప్రారబ్ధమే హేతువో 

ఇంక నా ప్రస్తుతజీవితాచరణమే యీయింతకున్‌ మూలమో 
సకలజ్ఞుండవు నాకొకింత యెలింగించన్‌ రాదె, మృత్యుంజయా! 


35 


36 


37 


39 


40 


41 


మృత్యుంజయ శతకము 23 


పూలం బూజలొనర్చుచుందుంగద యేప్రొద్దున్‌, గతించెంగదా 

కాలంబెంతయొ, యొక్కపల్మయిన పల్మంబోవె నీనోటి ము 

త్యా లవ్వెక్కడ రాలునో పదిలమయ్యా! యేటి నా నీటిము 

త్యాలేనీ యిటు చల్లనీ తపన చల్లారంగ మృత్యుంజయా! 42 


వేళన్‌ నీకు నివేదనంజరిపి నీవే సర్వమైనట్లుగా 

లోలో భావనచేయుచుండుటె మహాలోపమ్ముగా వేదనా 

జాలంబైనది యింక జాలమయినన్‌ జ్వాలాక తిందాల్చెడిన్‌ 

మేలోయయ్య! యింకైనంగాని మతి నీ మేల్కొంట, మృత్యుంజయా! 43 


పవళుల్‌ రేలును బగ్గుబగ్గుమనుచున్‌ బాధాసహస్రాల ఖాం 

డవమట్టుల్‌ దహియింపంగాంబడుచునుందన్‌ నాదుడెందమ్ము, తాం 

డవమా నీకట నొక్కమై డమరుక ధ్వానమ్ముతో, నీ వాకం 

డవుగా కింకొక తండ్రి యెవ్వం డిటు చేయంగల్లు? మృత్యుంజయా! 44 


ఏండుల్‌ నిండినయట్టియాతం డింక పై నెన్నాకు లిందుండురా, 
నేండున్నిన్నయటంచు గాదుగదరా నీజాడ గుర్తింప న 

ల్లాడంజొచ్చుట, 'బారెడయ్యెం బగలెల్లన్‌నేయ” నన్నట్టులై 

యీడాడం బరిహాసపాత్రుం డయిపోయెన్‌ వీండు! మృత్యుంజయా! 45 
సుకముం గష్టము నెంచిచూచుకొనురోజుల్‌ వోయి యేమౌదునో 

ఇంక నీ దేహమునుండి జారుకొనంగానే కొజ్జిగంజంతయన్‌ 

పిక రేపట్టి పలార్చుకాల మొకం డావేశించెడిన్‌ హస్తమ 

స్తకసంయోగముచేం గుదిర్చి దరిం జేర్చన్‌రాద, మృత్యుంజయా! 46 


ఆఘాతం బిది యెంతతీవ్రతరమో! యాత్మార్థమన్‌ దానికే 

వ్యాఘాతంబయి నిట్టనిల్చి కవనం బానాటి కాఖాలునుం 

గాఘాలున్‌ జదువంగంబోయినది యీ కాసంతప్రాణాన కెం 

తాఘోషన్‌ నెలకొల్పినాండ, వెపుడో యంతమ్ము, మృత్యుంజయా! 47 


ఎండం గట్టగలేను దేహమును, నీవీ కంటికిం గానరా 

కుండన్‌ బుచ్చుకొనంగలేను నొకగా నొక్కండు ప్రాణాహుతిన్‌ 

రెండున్‌ రెండయిపోయె, తగ్గదెదియున్‌ రేజాయు నీనాటికిన్‌ 

నిండుంబ్రాణము కెంతవచ్చినదిరా నీవల్ల, మృత్యుంజయా! 48 


24 మృత్యుంజయశతకము 


సరిలే మానవకోటి యీ వెలుపలన్‌ సంసారచక్రాననే 
దొరలన్‌ లే కిటులుండ, లో నొకటిరెండున్‌ గావె షడ్చ[క్రముల్‌ 
వరుసన్‌ బేర్చి బిగించినావుగద యబ్బా! నాగపాశాలతో 
దరియింపం దరమౌనె నీకరుణచేతంగాక, మృత్యుంజయా! 


దాహంబాజునె నీదు నామసుధచేతన్‌? మంచితీర్థమ్మునే 
దేహంబుందెడిదాంకం ద్రాగవలయున్‌ దీరన్వలెగాని, “దా 
సోహం సోహ” మటన్నమాత్రన మనుష్యప్రాణికిన్‌ దృప్తియే 
'కోహం కోహి మటంచు నిన్నునిలవేయంబోక, మృత్యుంజయా! 


ఫలముల్‌ భక్ష్యము లెన్నియుంచినను మా ప్రాణానిలంబందునే 
నిలుచు న్నీమనసంచు లో నెజుంగకే నీకేము చేంజూపి ని 
చ్చలు భక్షించుచు సంతసించెదము నిన్‌ సంతృప్తినొందించిన 
ట్లిల మా మానవజీవితమ్ము సకలమ్మీలాగె, మృత్యుంజయా! 


తొడుగ ట్టీడుచుకొంచు దేహమును ఏదో పొట్టకై చూచున 

కృడికే నాతల పట్టిపోయెడిని, పైగా నూరకోలేక నీ 
గొడవంగూడను గోరితెచ్చుక యిటుల్‌ కూరాకునైపోతి, నీ 
పొడగన్పట్టనిమాత్ర నేమి మునుంగుం బోవోయి, మృత్యుంజయా! 


మే మిష్టంబయినట్టులన్‌ జెవుల తమ్మెల్‌ వట్టి యాడింప సీ 
వేమో నిత్యమొనర్చు నృత్యమున నింకేదో విశేషంబుగా 

లో మన్నించుచునుంటివేమొ యిదిపోలున్‌, బోలకేయున్న నీ 
కామై దుర్విషమే గళాభరణ మెట్లానయ్య! మృత్యుంజయా! 


లాలింపందొరంకొన్నచో మకురుపిల్లల్‌సైతమున్‌ విందు, రే 
వేళన్‌ నేనిటు లెంతవేండికొనినన్‌ వేంచేయ, వీకూడు నీ 

నీళుల్‌ నాకు హితమ్ముగా వెదురుగా నీవిందు లేకుండినన్‌, 
జాలింబెట్టంగ నేమి నీమనసు పాషాణంబ? మృత్యుంజయా! 


ఉమ నీకిచ్చి వివాహమున్‌ సలిపినారో చెప్పు మా మేనకా 
హిమవత్పర్వతరాజు, లేనటననో నీవామెం జేపట్టి యా 
యమచేతన్‌ సవతాలు గంగమను మోయంజేయుచున్నావు పా 
పము! దేహార్ధమొసంగినట్లొసంగి సేబాసయ్య! మృత్యుంజయా! 


49 


50 


51 


ర్‌2 


58 


54 


ర్‌ర్‌ 


మృత్యుంజయ శతకము 


“'నడువన్‌ నిత్యము వేండికోవలయునే నా కాళులన్‌ నేను, నా 
నడతన్‌ దిద్దంగ నంతరాత్మవగుచున్‌ నాలోన నెల్లప్పు డుం 
డెడ్‌ నిన్నేల స్మరింపంగావలయునో నే నన్నదే మిక్కిలిం 


గడుసుంబాటిను, నన్ను నే నెజుంగు మార్గంబేమొ, మృత్యుంజయా! 


నీవేమో త్రిజగత్రభుండవనుచున్‌ నే నింతకాలమ్ము నీ 
సేవంజేసితి, నేటికిం దెలిసివచ్చెంజుమ్ము నా సేవకే 

నీవెల్లప్పుడు వేచియుందువని, నే నేకాగ్రభావాన నా 
యావద్భారముమోపం జచ్చినటు మోయంబోవ? మృత్యుంజయా! 


నీతోడన్‌ దలపట్లు పట్టుకొనుకంటెన్‌ నేటి యే తారతో 
బాతాఖానిని బెట్టుకొన్నం గడచున్‌ బబ్బంబు లెన్నేని, నీ 
చేతంబడ్డదియే మొదల్‌ క్రమముగా జీవచ్చవంబైతి, నా 
వ్రాంతన్‌ నే ననుకొందు నేమిటికి దూజన్‌ నిన్ను, మృత్యుంజయా! 
ఈవే సృష్టియొనర్పియున్నయెడ మ, మ్మీరూపులన్నట్టివే 
రావేమో! మతి మాకుంగూడను గుమారస్వామియార్మోములో 
యావిఘ్నేశు గజాననమ్ములొ యవశ్యంబిచ్చి మానుండి యె 
న్నో విడ్డూరపురూపు లేర్పడెడివేమో తండ్రి! మృత్యుంజయా! 
నాచేతన్‌ నుతియింపంగాబడుటకన్నన్‌ నీకు గత్యంతరం 

బే చూపట్టదొ, నిన్ను లోం దలచుకొంటేగాని యీపొట్ట కే 

దో చందమ్మున నింత పిండమిడవో, యిందేదియుంగాదు, లోం 
దోంచున్‌ నీయెడ నాకెదో సహజబంధుత్వమ్ము, మృత్యుంజయా! 


యమదాహం బగుచుండ చుక్కయును వేయంబోక నా నాల్మపై 
అమృతంపుం గలశాలం బట్టుకొని స్‌ హస్తాల జూపింతు, విం 
తమహానిర్ణయ యొక్క దైవమునకే దక్కెం జుమీ, చూచి సా 

టిమనుష్యుండెవండైన నోరువంగలండే యిట్లు, మృత్యుంజయా! 


ఆభారం బటు మోయంగానయిన మోయంబోయెదేగాని నీ 
లోభం బెట్టిదియో సుధాకలశమున్‌ లోకాన కీ వెంతకే 

స్‌ భాగ్యంబటె! యట్టి వెన్నా తిరుగన్‌ సృష్టించుకోంజాలవే 
ఏ భోగాపురిబొల్లిమబ్బువిధమో యీవైతె? మృత్యుంజయా! 


25 


56 


57 


ర్‌రి 


59 


60 


61 


62 


26 మృత్యుంజయశతకము 


ఇగ నేనొక్క కణమ్ము ముట్టనుసుమీ యీవల్ల కైలాసముం 
దిగి నా యింటికి వచ్చి నాయెదుటం దండ్రింబోలి కన్పించి త 
ల్లిగ నన్నుం దినిపించి నా పలుకు చెల్లింపన్‌వలెన్‌; గోరుకొం 


ద్రుగదా బిడ్డలచేం బరాజయము తండ్రుల్‌ దేవ! మృత్యుంజయా! 


ఆనాం డెవ్వరొ పిల్చినట్టులుగ నా యాలాపనన్‌ వచ్చియున్‌, 
రానేరానని మోడివేసితివి తీరా కోరి నేండిట్టు లా 

హ్వానింపన్‌, మణి నీకునుం గలవె వేళావేళ లీనాదు చం 
దానన్‌, నీదియు మాది సర్వ మొక తత్త్వంబేనె, మృత్యుంజయా! 


బువ్వేపెట్టని కైతంబట్టుకొని దేవుళ్ళాడంగాలేక, నా 

కెవ్వల్లన్‌ మటి ప్రొద్దువోక, బదులేమీపల్ముటేలేని నిన్‌ 
రవ్వంబెట్టెద నాల్మకుం దురదతీరం దప్పు సైరింపుమీ 
అవ్వంబట్టి వసంతమాడుటిదియేనా స్వామి, మృత్యుంజయా! 


సృష్టింజేసినయట్టి నీ వెటుల నన్‌ శిక్షింతువో చూతు నా 
కష్టమ్మున్‌ సుఖ మింత పట్ట కెటనో కైలాసమందుండు నీ 
యిష్టమ్మున్‌ గనిపెట్ట బానిసనటోయిీ నేను పుత్రుండ, నీ 
వ్యష్టిన్‌ మాన్పి సమష్టికింక నిను నీడ్వంజొత్తు, మృత్యుంజయా! 
ముగ్గందు న్నినుం బెట్టకుండవిడువంబోనోయి! నీకోసమై 
కగ్గెం జిత్త మిదెల్ల నేండు చెవియొగ్గంబోని నీవే శిరం 
బొగ్గంగావలె నేమొకో కడకు, రావో తండ్రి నాతోడుతన్‌ 
నెగ్గంగల్గినయేనిం గీర్తికరమౌనే నీకు? మృత్యుంజయా! 


పందెంబొడ్డితి వెన్మకున్‌ దిరుగుటన్‌ పల్మన్నదే లేదింకన్‌ 

బొందిన్‌ బ్రాణములుండుదన్మ గడువై పోవంగనేచూడు ము 
కృందాయాన నమశ్శివాయ యని నే గంఠంబు శంఖస్థితిన్‌ 
బొందింపంగనె నీకు నక్కడను జిందుల్లావె, మృత్యుంజయా! 


తంతుల్‌ లేకయు వాని నే నడుపం జేతంగాకయుం గాదు, సా 
మంతంబూనుట నీదు మంచితనమున్‌ మర్యాద దక్కించ నే 
ఎంతోదూరము పోవనేల “ఉరువే యీవంచు లే వన్న గ 
ల్లంతున్‌ బెట్టిన జాలదే కదలు కైలాసంబె, మృత్యుంజయా! 


63 


64 


65 


66 


67 


68 


69 


మృత్యుంజయశతకము 


చింతంజేసెడునట్టి భక్తులయెడన్‌ జెల్లించుకోవచ్చు, నిన్‌ 
సంతంబెట్టెడునట్టి యీ కవులతోనా నీకుం బంతంబులున్‌ 
గింతంబుల్‌, వలదయ్య వట్టి రణపెంకెన్‌ జెప్పుచున్నాను, అ 
ల్లంతం దీరెడుకార్యమింక నొక కొండంతౌను, మృత్యుంజయా! 


తిన్నం డంత తెగింపకున్నయెడ ఈతీరేగదా! యాతం డా 
కన్నూడంబెజుకంగనే కుదిరె రోగంబంతయున్‌ నీ, కదే 

వన్నెన్‌ నన్నును దేకయేవిడుతువా, వాండే నయంబన్నదాం 

క న్నిన్నేనియుం దేకయే విడుతునా? కానిమ్ము, మృత్యుంజయా! 


నావ్వంబల్మెడిదాంక తెచ్చితివి, నిన్నుం బూలం బూజింతునే 
యవ్విశ్వాస మికెట్లుమాటెడెనొ వీరావేశముందాల్చి నే 

నెవ్వెవ్యో వెడలింపంగా వలయునే యీనోట, రావోయి! నా 
కివ్వేళం గనుపింపవోయి! సకలం బీడేరు, మృత్యుంజయా! 


ఉత్తుత్తన్గలపోతెగాని మొదలీ వుంటేకదా యున్నదే 

విత్త, మొక్కగమొల్చి, వెల్టితలలన్‌ వేయంగ నానాండు నా 
చిత్తక్షేత్రమునందు ఖండపరశూ! ఛేదించి కాపాడు నీ 
సత్తా నే డెటుపోయె? కానంబడ దీషత్రైన, మృత్యుంజయా! 


నీకున్‌ గేవలమైన రూపమునకంటెన్‌ ఛాయగానున్న యీ 

లోకంబే ప్రియమంచుందోచెడిని మాలో మాకెటో యట్టులే 
నీకన్పట్టుటెయైన నేమడిగెదో నిన్‌ గూర్చియా, నీదు ఛా 
యాకారమ్మునుగూర్చియున్‌ తెలుపవయ్యా మాకు, మృత్యుంజయా! 


నిశ్వాసమ్ము నివాతదీపమటు తానేనిల్చు సూత్రమ్ము (గం 
థాశ్వాసమ్ములలోన లేదు, మొద లీవం చొక్కండున్నాండ వ 
న్విశ్వాసమ్ముం గుదుర్చుకోవలయుంగానీ వట్టి తర్మాలచే 
నశ్వంబ ట్లడవిం బడందొడంగునయ్యా బుద్ధి, మృత్యుంజయా! 


చేయంజేయంగ నీదు నామజపమున్‌ చిన్ముద్ర నేర్చడ్డ చూ 
చాయన్‌ దోచినయట్టె యప్పటి సుఖస్వప్నమ్ము నేం డెంతంగా 
నాయత్తంబయినన్‌ లవంబయిన లభ్యంబౌటయేలేదు, తం 
డ్రీ! యేదెప్పటి కెంత ప్రాప్తి యింక నంతేకాద! మృత్యుంజయా! 


27 


70 


71 


72 


73 


74 


75 


76 


28 మృత్యుంజయ శతకము 


లే వీవన్న నిరాశ లేశమయినన్‌ లే దా మహావ్యాధిలో, 
రావో లీలగ నాటిరే కలతనిద్రన్‌, నిన్ను గన్పెట్టనో, 

నీవీ జాగ్రదవస్థనే యిపుడు నా నేత్రానకున్‌ రావలెన్‌ 
భావాతీతతం గట్టి పెట్టి యిదె నా పంతమ్ము, మృత్యుంజయా! 


వెజపన్నట్టిదెపోయి చూడ మిగులన్‌ వేడ్మయ్యె బీభత్ససుం 

దరియై మృత్యువు నాండు కండ్లయెదుటన్‌ నాట్యమ్ము సేయంగ, ఏ 
నెజసో నే ననునట్టి దప్ట్పెటింగితిన్‌, నీవెంతలోం దీసి తా 

యెటుకన్‌ నన్‌ బ్రతికించినాండవను పేరేగాని, మృత్యుంజయా! 


ఒకనిన్‌ మించిన యోధుండింక నొకండయ్యున్‌ జంపనేలేక చం 
పుకొనంజొచ్చిరి రోషవేషముల నా మూలమ్మునంజేసి, ని 

దు కృపాలోకన మా శనిన్‌ గుజసమేతున్‌ సౌమ్యుగావించి పా 
పికె పాపం బనిపించుపాఠమును మప్పెంగాదె, మృత్యుంజయా! 


ఎన్నండో సతి నన్ను బాసినను నా కేనాటికానాటికే 
నిన్నన్నేడనిపించుచున్న వ్యధతో నెయ్యం బవిచ్చిన్నమై 
యన్నెయ్యమ్మునంగూడం దియ్యదనమే యంతంతకుందోంచు ర 
మ్మన్నన్‌ మృత్యువుసైత మిట్టులె పియంబాౌనేమొ, మృత్యుంజయా! 
నా యందమ్ముల హంస యేమయిన గానన్‌వచ్చెనే నీకు, నె 
న్నోయేండ్లయ్యెను తప్పిపోయి, యొకటిక్కో ముక్కొకాకుండం ద 
త్మాయంబంతయుంగూడ స్వర్ణమయమై కైలాసమందున్నయ 

ట్లే యూహన్‌ స్ఫురియించుచున్నది నిజంబే తండ్రి! మృత్యుంజయా! 
పోనీ యేతరుమూలమందొ యొక పూవుంబోండి నాయందునన్‌ 
ధ్యానంబుంచి తపింపం జూచినటులైనన్‌ జ్ఞప్తికింబాయినే, 

నే నింకన్‌ జనుదేరలేదె యనుచున్‌ నీర్వెట్టునేకంట, న్‌ 

మౌనంబే మది కాసగొల్చెడినిసుమ్మా! నాకు, మృత్యుంజయా! 


ఏసౌఖ్యమ్మునుగాని యాస లెవిగానీ లేకె నాతోడనే 
యీసర్వమ్ము ప్రపంచమున్నయటుగా నేం జేర నచ్చోటి, కిం 
తేసూ! యీ మనుజస్వభావము విషంబేనీ విడంజాల ద 
భ్యాసంబయ్యెడిదాంకగాని నిజమయ్యా! తండ్రి! మృత్యుంజయా! 


77 


78 


79 


80 


81 


82 


83 


మృత్యుంజయ శతకము 


ఎదొ జీర్ణించినయట్టివ్యాధియయి పై నెవ్వాని చేచల్వనో 

కుదురన్‌ సంతసమందిగూడ అది తాం గోల్పోయియున్నట్టులన్‌ 
వెదకన్‌జొచ్చెడిప్రాణి వీడంగలదే విశ్వమ్ము నెన్నేండులో 
కుదురుంజేసుకయుండి, నీవె యెపుడో కొంపొమ్ము మృత్యుంజయా! 


ముదిమిన్‌ గాయమురోతవేయుచునె వ్యామోహమ్ము గల్పించుచు 
న్నది, చేదేనిం దినందినంగం గడుం దీయందీయనా రీతిగన్‌, 
(బ్రదు కెంతేనియు భారమయ్యు నిదియే బ్రహ్మాండముల్‌ నిల్వ నా 
స్పదమేమో యనిపించుచున్నది మహాశ్చర్యమ్ము మృత్యుంజయా! 
వెడలింపంబడి ప్రాణ మింకనెచటో వేటీస్వరూపమ్ముతో 
నొడలిందాలిచి యుండియున్నదియొ యీయుర్విన్‌ మణింగాకనీ 
యెడ జీర్ణించి జితించిపోయినదొ, నాకెవ్వా రెటింగింపంజా 
లెడివా రా సతిగూర్చి యెంతకును జాలేలేద, మృత్యుంజయా! 


కడకీ దుగ్ధసమేత మామెకు నెజుంగన్రాదొ, నాకేని యీ 
యొడలన్‌ బ్రాణమటంచునుండువజకేనో యేమొ, జన్మమ్ము లీ 
బడి నెన్నయ్యెనా యింతకున్‌ మునుపు, మాప్రాణాలచే నీదంగాం 
బడ జన్మమ్ము లికెన్ని యున్నవియొ చెప్పన్‌రాద? మృత్యుంజయా! 
కానీ, చాయయెకాక యొక్కయెడ ఆ కన్ముక్కుతీరేనియుం 
గానన్వచ్చియుంగూడ భేదపడియెం గంఠస్వరం, బట్టులే 

యీనీ సృష్టిని దేనికయ్యదియె ప్రత్యేకత్వముంజెందు నే 
ప్రాణిప్రాణియుం, జిత్ర మెంతటి ప్రభావంబయ్య మృత్యుంజయా! 
ఒడలిం గాలిచివేయ భస్మమయి యెందో యెందునో చేరు కై 
వడి జీవాణువులేని దేహ మిది పోవన్‌ జన్మ మున్నప్పుడుం 

డెడి కర్మానుగుణమ్ముగాం జనెడినో నీపన్సుచే నెక్కడె 

కృడికో సృష్టికి నిత్యనూతనత ఆకల్పింప, మృత్యుంజయా! 
బొందిన్‌ దోడ్కొనిపోక ప్రాణమునె కొంపో లాభమేముండునో 
యిందీ భూమిని ప్రాణవాయు వెటులో యీ మేముజీవింప మా 
యందుం గల్లినయట్టి ప్రాణమును నీ కట్లేమొ భావింప, ము 
న్ముందీ హింసయటంచు నీయెడనె యుద్భూతమ్ము! మృత్యుంజయా! 


29 


84 


రి5 


86 


87 


రిరి 


89 


90 


30 మృత్యుంజయ శతకము 


ఒక నిత్యున్‌ సృజియింపలేవయితి నిత్యుండన్న పేరున్నయం 
దుకు, నీకీ యిహలక్షణం బెజబుంగరాదో? కీటకంబేని కీ 
టకమున్‌ సృష్టియొనర్చంగాం గలిగియుండంగావలెన్‌, బాల్యపా 
లకసంబంధము శక్తిచాలకెటు నిల్వంజాలు, మృత్యుంజయా! 


నీ వాలాగున శాశ్వతుండ వగుచున్‌ నీవల్ల జన్మించు మా 

కే వల్లన్‌ ఘటియిల్లుచున్నవొకదా! యీచావు లీపుట్టుకల్‌ 
మావల్లన్‌ జనియించువారల కింకన్‌ మావైఖరుల్‌ రాంగ నే 
లా వర్తింపదొ నీదు మాదునెడ నీయంశమ్ము, మృత్యుంజయా! 


గతకర్మానుభవమ్ము దీఅగనె యీకాయమ్ము తప్పించి ప్ర 
స్తుతకర్మానుభవమ్ముకోసము మటీదో కాయమున్‌ జూతువో 
ప్రతిప్రాణమ్ము బ్రపంచవాసనలు దీజన్‌ బైనిం కేనాడొ నీ 
గతమై లీనతనొందునేమొ పరమాకాశాన? మృత్యుంజయా! 


ఒక యుచ్చ్వాసముతోనె ప్రాణములనెన్నో మాటికిన్‌ నీవులో 
నికిగొంచున్‌ భువికన్నిటిన్‌ విడుతువా నిశ్వాసరూపమ్ముగా 
నకలంకా! విషవాయువుల్లొనుచు మాయందుండి వృక్షమ్ము లె 
ట్లిక మాకిచ్చునొ శుద్ధవాయువుల నీ విట్లేన? మృత్యుంజయా! 


చూడంజూడ మహాశ్శశాన మనిపించున్‌ నాకు నీలోక, మిం 
దేడన్‌ గాలిడంబోవ నేరిపయినో యే వేయుచున్నట్టులే 

లో డక్కయ్యెడిం గాని నీమహిమ యాలోనే నివారించి, నీ 
కీడారంగ మటన్నమాట స్మృతికిం గీలించు, మృత్యుంజయా! 


ఆభూతమ్ములతోనె యున్నయెడం గాదన్నారె యేరైన? నీ 

వీ భూమిన్‌ బరపంజిసంతతిని నేం డీందంగంబోనందువే 
నీభారమ్ము వహింప నింక నెవండో నీయబ్బయున్నట్టులన్‌ 
లాభంబేమియు లేందికన్‌ దిగుము కైలాసమ్ము, మృత్యుంజయా! 


పోమో, రామొ యిహమ్మునం దిరిగి రాంబోకుండం గొంపోదువే? 
యీ మమ్మందబ నెత్తింబెట్టికొని యూరేగంగ నెంతున్నదో 
యేమో, ఆపరలోకమున్‌ బెరుగునో యీవిచ్చు నాజ్ఞావిధిన్‌ 
మామా ప్రాణులతోడి పాటుగనె మర్శంబేమొ? మృత్యుంజయా! 


91 


92 


93 


94 


95 


96 


97 


మృత్యుంజయశతకము 


ఒక కన్‌[గ్రుడ్దుననున్న నీలిమను సూర్యున్‌ జంద్రు సర్వప్రపం 
చకమున్‌ రేపగలొక్కమైం బ్రతిఫలింపం జేయుదేకాక త 
త్సకలక్రీడ యనంటిపం డొలిచిచేతంబెట్టుచున్నట్లు దృ 
ష్టికినిం దెత్తువు భక్తకోటి కొకండడ్డే నీకు, మృత్యుంజయా! 


నిలువన్‌ బ్రార్థనచేయుచుండినకొలందిన్‌ సౌఖ్యమే కష్టమై 
తొలగింపంగ యతింపకున్న కొలందిన్‌ దుఃఖమ్మె సౌఖ్యమ్ము కాం 
గలదేమోకద! యెందుకేర్పడిన తర్మంబుల్‌ వితర్మంబు, ల్రీ 

యిలనే స్వర్గమొనర్చు స్పర్శమణివై యీవుండ, మృత్యుంజయా! 
ఇహమందున్‌ బరమందు నొక్కగతిగా నిష్టమ్ముగల్పించుచున్‌ 
బహుళార్తిన్‌ దొలగించివైచినది నీ పంచాక్షరీమంత్ర, మా 
మహనీయంబగు స్పర్శవేధి యనుచున్‌ మాకుండినన్‌ జాలుం బ్ర 
త్యహముం బాయక, యేది యింక నిను గోరంబోము, మృత్యుంజయా! 


నీనామమ్ము జపమ్మొనర్చినకొలందిన్‌ విశ్వగానమ్ముగా 
నానాటన్‌ బరిణామ మొంది యటుపైనన్‌ బ్రహ్మగానమ్ముగా 
రానున్‌ రాను ధ్వనించి లోన నిపు డుజ్జట్లూంగు, నింకెందునన్‌ 
లీనంబౌటకొ! తృప్పియాత్మకెటులున్‌ లేదయ్య, మృత్యుంజయా! 


ఆ కన్చట్టిన ధ్యానముద్ర భవదీయాలోకనావాప్తిచే 

నీ కన్లప్పెడి యోగనిద్రయయి తండ్రీ! చిత్త మీనాటికిన్‌ 
లోకం బేదొ యికొక్కలోకమయినట్లున్‌ బొందికైలాసమై 
వైకుంఠం బరచేతనున్నయటులన్‌ వర్తించు, మృత్యుంజయా! 


నాలోం గొన్నిదినాలనుండి యెవండో నాగస్వరం బూదుచున్‌ 
మూలాధారమునే కదల్చెడిని, తన్మూలమ్మునంజేసి కాం 

బోలున్‌ శ్వాసయె యాడంగాందొడంగునెప్పున్‌ దేవతాసర్పమై 
పోలంజూడంగ నీవె యిందుకు గతంబో యేమొ, మృత్యుంజయా! 


పలుబాముల్‌ పడుకారణమ్ముననొ, నీపై నొక్కటే ధ్యాసనో, 
చలనంబన్నదెపోయి స్థాణువుగ నీ చందాన నిల్చన్‌ మన 

శ్చిల, స్థాణుండ విం కావహింపుము ప్రతిష్టింపంగ నీపేరునన్‌ 
గలుగంబోవునాయేమొ పూజలు పురస్కారాలు, మృత్యుంజయా! 


31 


98 


99 


100 


101 


102 


103 


104 


32 మృత్యుంజయ శతకము 


ఎల్లన్‌ నీవయిపోయి, నీవు తలపై వచిన్నిపువ్వట్లా జా 

బిల్లిన్‌ దాలిచియుండ, వెన్నెలలుగా విశ్వాన నీకాంతులే 
వెల్లింగొల్పెడునట్టు లున్నయవి, యీ వేళావిశేషమ్ముచే 
వెళ్ళంబుచ్చకు నింక, దీని మనసే వేజయ్యె, మృత్యుంజయా! 


లోకమ్మందునంగాక వెన్నెలలు లోలో గాయునట్లుండె, న 
య్యాకాశమ్మున నున్నజాబిలియు, నాయందున్న డెందమ్ము ని 
ట్లేకాకారత నొంద నేమికతమో! యీ యాత్మసంబంధమున్‌ 
నీకారుణ్యముచేత నేర్పడుటగానే తోంచు, మృత్యుంజయా! 


నావంబోలి ప్రయాణమైనది మహానందప్రవాహమ్ములో 
భావం బెచ్చటికో, కను ల్పగిలిపోవంజొచ్చు ధావళ్యమే! 
లావణ్యం బతిగణ్యమే! యొటులు కైలాసమ్మొకో బొందినే! 
కైవల్యంబొకొ జీవముండంగనె! నిక్కమ్మొక్కొ మృత్యుంజయా! 
ఏరో వెన్నెల చీంకటు ల్లలసిన ట్లీపర్వతాగ్రాన ను 

న్నారే! యొక్కరిలోన నింకొకరు లీనంబౌచు నున్నట్టులున్‌ 
వేతౌచున్నటు కానుపించెదరె! కానీ, వారికే వారు ప 

ట్టీరే! యాదిపురాణదంపతులు కారే వారు! మృత్యుంజయా! 


1. కనంబన్‌ దాన - పూర్వముద్రణము 
2. బయనమబట్లైన్నాళ్లు - పూర్వము ద్రణము 


(69 


105 


106 


107 


108 


